


3/5/2022, 3:04 PM 


yanam vimochanodyamam pmd.pmd 


యానం విమోచనోద్యమం 


బాల్లోజు అహ్మదలీ బాబా 


నాకు జన్మను ప్రసాదించిన శ్రీబొల్లోజు బసవలింగం మరియు శ్రీమతి బొల్లోజు 


yanam vimochanodyamam pmd.pmd 


ప్రచురణ సంవత్సరం: 2007 
ప్రచురణ కర్త 


కె.వి.బి. పబ్లిషర్స్‌ 
3-181త్యాగరాజ వీధి 
యానం - 533464 


కాపీలకొరకు 

బొల్లోజు బాబా 

లెక్చరర్‌, 

ఎ 1, ఫాట్‌, భాను బిల్లింగ్స్‌, 

మూడు లైట్ల జంక్షన్‌, రామారావు పేట, 
కాకినాడ. 

ఫోన్‌: 9849320443 


శ్రీబి. వెంకటేశ్వర ప్రసాద్‌, 





శ్రీ కె.వి.బి. కంప్యూటర్స్‌ & జిరాక్స్‌ సెంటర్‌, 
మినిసివిల్‌ స్టేషన్‌ వద 

న్‌. (య 
యానం. 


వెల: 50/- 


(ప్రింటర్స్‌ 
శ్రీరత్నా (స్కీన్‌ ప్రింటర్స్‌ 


కాకినాడ 


3/5/2022, 3:04 PM 


ముందుమాట 


సుమారు రెండు శతాబ్లాల (ఫెంచి పాలన నుండి యానాం 18, జూన్‌ 

విషయసూచిక గ 
యిలయలగణూ 1954 న విమోచనం చెందింది. ఈ కాలంలోనే (ఫైెంచివారి వలస పాలన నుండి 
ఇండోచైనా విమోచనం చెందటానికి ఘోరమెన యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ 
భారతదేశంలోని (ఫెంచికాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత 
పద్ధతులద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు 
(ఫ్రెంచి కాలనీలైన పాండిచేరీ, మాహే, కారెకాల్‌ మరియు యానాంలలో, యానామే 


దురదృష్టకరమైన సంఘటని గా అభివర్ణించింది. 


1. ముందుమాట మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది అందరికీ గర్వకారణమే! 
9, ఉపోద్దాతం ఎందుకంటే ఇలా జరగటంవల్ల యానాం ఓ “*క్రాంతదర్శి గా చరిత్ర కెక్కింది. 

3. (ఫ్రెంచ్‌ కాలనీల విమోచన నేపథ్యం అప్పటి కాలమాన పరిస్థితుల దృష్టా యానాం విమోచనం భిన్న కోణాలలో 
4. యానం విమోచననేపథ్యం ఈ విధంగా దర్శించబడ్డది. 

ర్‌. యానం విమోచనోద్యమము 1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది “ఫ్రెంచి 
క ™ I ల 

7. కూదేయతా/ముట్టడి 

రి. ముగింపు 2. భారతప్రభుత్వము యానాం విమోచనాన్ని 'స్వాగతించదగిన 

రః 


యానంలో (ఫ్రెంచి పాలన మిగిల్చిన ఆనవాళ్ళు & ఫొటోలు 
3. 'భారతప్రభుత్వం తన దేశభక్తులతో చేయించిన ముట్టడిగా” దీన్ని 
(ఫంచి ప్రభుత్వం భావించింది. 


4. * యానాం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి (ఫైెంచి వారినుండి 
అధికారాలను చేజిక్నించుకొని యానాం విమోచనం చెందిందని 


yanam vimochanodyamam pmd.pmd 4-5 3/5/2022, 3:04 PM 


ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు. 


ఏ వాదన ఎలాసాగినా యానాం (ఫైెంచిపాలన నుండి విమోచనం చెంది 
భారతావనిలో విలీనం చెందటం అనేది అప్పటికి ఒక చారిత్రక అవసరత. ఈ 
మహత్యాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని నడిపించిన నాయకుల దేశభక్తిని 
శంకించలేము. వారు ఈ ఉద్యమాన్ని శాంతియుత, ప్రజాస్వామ్యయుతంగా 
నడిపించిన తీరు అనన్యమైనది. భారత్‌-(ఫైెంచ్‌ కాలనీల చరిత్రలోనే ఒక 
మైలురాయిగా నిలచిన యానాం విమోచనమును జరిపించిన ఆనాటి నాయకుల 
దార్శనికత అత్యంత ఉన్నతమైనది. 


'విమోచనమంటే ఉన్నపళంగా బయటకు వచ్చేసి, మనల్షి మనం 
పునర్మించుకొవటమే” అని జేన్‌ ఫాండా అనే అమెరికన్‌ రచయిత్రి అంటుంది. 
(ఫెంచి ప్రభుత్వం స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్రత అనే తన మూడు సూత్రాలకు 
అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ఇక్కడి ప్రజలు (ఫ్రెంచివారి 
పట్ల మమకారాన్ని ఏర్పరచుకొన్నారు. తమ పొరుగు ప్రాంతంలో బ్రిటిష్‌ వారు 
సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారి పట్ల ప్రేమను 
బలోపేతం చేసింది. అందుచేత తరతరాలుగా జీర్ణించుకున్న ఫ్రెంచి సంస్కృతి 
సాంప్రదాయాల పట్ల తమకున్న విధేయత నుంచి ఉన్న పళంగా బయటకు 
వచ్చేయటం కొంతమందికి అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని 
కొంతమంది తమ (ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మధ్య 
సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ఘర్షణ ఫలితమే యానంలో జరిగిన 
విమోచనోద్యమము. 


1962 లో ఈ కాలనీల ప్రజలకు (ఫైెంచ్‌ పౌరులుగా ఉంటారా లేక భారత 
పౌరులుగా మారిపోతారా అనే ఐచ్చికత ఇచ్చినపుడు యానం నుంచి 19 కుటుంబాలు 
(ఫ్రెంచ్‌ పౌరసత్వాన్ని నిలుపుకోవటానికి ఇష్టపడ్డాయి. 1962 లో ఇవ్వబడ్డ ఈ 


yanam vimochanodyamam pmd.pmd 6-7 


ఐచ్చికత గురించి యానం పౌరులలో ఎక్కువమందికి తెలియక పోవటంతో, ఆ 
తరువాత కాలంలో కూడా కొంతమంది ప్రయత్నించుకొని (ఫ్రెంచ్‌ పౌరసత్వాన్ని 
పొందారు. 1987 లెక్కల ప్రకారం యానంలోని (ఫ్రెంచ్‌ నేషనల్స్‌ సంఖ్య 91. వీరి 
సంతతిలో చాలమంది ఫ్రాన్స్‌ లో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, 
సాంప్రదాయాలలోనే తమ మూలాలున్నాయన్న విషయాన్ని వీరేనాడూ విస్మరించలేదు. 


ఈ పుస్తకం గురించి: 

13, జూన్‌ 1954 న జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, 
ఆరోపణలు - ప్రత్యారోపణలు, అపుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ 
పుస్తకం. ఈ పుస్తకంలో ఉటంకింపబడిన విషయాల మూలాలను కూడా అక్కడే 
చెప్పటం జరిగింది. 


యానం విమోచనం జరుగుతున్నపుడు ఇక్కడ జరిగిన సంఘటనలు జాతీయంగా 
అంతర్జాతీయంగా ఏవిధంగా ప్రస్థావించబడ్డాయి? మిగిలిన (ఫ్రెంచ్‌ కాలనీలను 
మరియు ఫ్రాన్స్‌ను, యానం విమోచనం ఏవిధంగా ప్రభావితం చేసింది? యానం 
విమోచనాన్ని (ఫైెంచిప్రభుత్వం ఏవిధంగా పరిగణించింది? అన్న ప్రశ్నలకు జవాబులు 
ఈ పుస్తకంలో దొరుకుతాయి. 


యానం విమోచనోద్యమం పై ఏరకమైన రచనలు అందుబాటులో లేకపోవటంచే 
నేనుచేసిన ఈ చిన్నిప్రయత్నం ఆ లోటును తీరుస్తుందని భావిస్తాను. 


ఈ అంశంపై ఈ పుస్తకం సమగ్రమెనదని నేను భావించటంలేదు. 
నాకు లభించని, నేను స్పృశించని అంశాలెన్నో ఉండవచ్చు. అందుకు నన్ను 
సహృదతతో మన్నించగలరు. 

రచయిత 


బొల్లోజు అహ్మస్‌లీబాబా 


3/5/2022, 3:04 PM 


ఉపోదాతం 
(౧ 


యానాం అనాది నుంచీ ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. 
డచ్చి వారు ఇక్కడ నీలిమందును తయారు చేసేవారని స్థానికులు చెపుతారు. క్రీ.శ. 
1725 కి ముందే, వీరి ఆద్వర్యంలోనే సాలికోటలో చేనేత పరిశ్రమ చాలా ఉచ్చ 
స్థితిలో ఉండెడిదట. 18వ శతాబ్ధంలో, ఫ్రెంచి వారి హయాంలో “అత్యుత్తమమైన 
కాటన్‌” క్లాత్‌ యానాంలో ఉత్పత్తి అయి ఎగుమతి అయ్యేది. దీని ద్వారా కొన్ని వేల 
చేనేత కుటుంబాలు ఉపాధీ పొందేవి. 1765 - 1766 ల మద్య యానాంలో 
ఏడాదికి ఒక మిలియన్‌ “లీవల (ప్రాచీన ఫ్రెంచ్‌ కరెన్సీ : ఒక లీవ్‌ = 450 
గ్రాముల వెండితో సమానం) వ్యాపారం జరిగిందని రికార్డులు చెపుతున్నాయి. ఇదే 
కాలంలో ఇక్కడ ఉప్పు ఉత్పత్తి కూడా విస్తారంగా జరిగి, ఎగుమతి అయ్యేది. 19 
వ శతాబ్దంలో యానాం నుండి కొన్ని వేల సంఖ్యలో కార్మికులు (1861 - 1870 
మధ్యలోనే సుమారు 3500 మంది) మడగాస్కర్‌, బర్మా వంటి (ప్రాంతాలకు 
పంపించబడ్డారు. వీరిలో స్థానికులు సంఖ్య తక్కువ గానూ, చుట్టుప్రక్కల ప్రాంతాల 
నుంచి వచ్చినవారు ఎక్కువగాను ఉండేవారు. 20 వ శతాబ్దంలో యానాం చర్చి 
ప్రాంగణంలో అరుదైన వృక్షజాతులను కలిగి ఉండే ఉద్యానవనం ఉండెడిది. దీనిని 
సందర్శించడానికి వివిధ ప్రాంతాలనుండి పరిశోధకులు, విద్యార్థులు వచ్చేవారు. ఈ 
కాలంలోనే బ్రిటీష్‌పాలనలో ఉన్న ఆంధ్రాప్రాంతంలో “శారదా చట్టం” ద్వారా 
బాల్యవివాహాలను నిషేధించారు. అటువంటి చట్టమేదీ (ఫ్రెంచి యానాంలో 
లేకపోవటంవల్ల, ఇక్కడికి వచ్చి రోజూ పెద్ద సంఖ్యలో బాల్యవివాహాలు చేసుకుని 
వెళ్ళేవారు. అప్పట్లో యానాన్ని ముద్దుగా “ కళ్యాణపురము” ఆని పిలిచేవారు. యానంలో 
కొలువున్న శ్రీవెంకటేశ్వరునికి మీసాలుండి “మీసాల వెంకన్న గా వినుతికెక్కడం ఒక 
విశేషం. 


yanam vimochanodyamam pmd.pmd 8-9 


ఆంధ్రాలో కమ్యూనిష్టుల అణచివేత జరిగే సమయంలో, అక్కడినుంచి పెద్దసంఖ్యలో 
కమ్యూనిష్టులు యానాంవచ్చి రక్షణ పొందారు. 

(ఫ్రెంచి వారి పాలన నుండి విమోచనం పొందిన తరువాత కూడా 
యానాం తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. పారిశ్రామికాభివృద్ది, మెరుగైన 
విద్యా సదుపాయాలు, చక్కటి మౌలిక వసతుల కల్పన, బడుగు వర్గాల అభివృద్ధికై 
చేసే సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు, ఉత్తమమైన ప్రభుత్వ జీతాలు, చవకైన 
ట్రాన్స్‌పోర్టు సర్వీసు, తక్కువ చార్జీలతో నిరంతరం సరఘూ అయ్యే విద్యుత్తు, అద్భుతమైన 
ఉపాధి అవకాశాలు, బ్రహ్మోత్సవాలు, ప్రజాఉత్సవాలు, ఎక్కువ లాభాల్నిచ్చే కొన్ని 
వ్యాపారాలు, రాష్ట్ర రాజకీయాలను నిర్ధేశించగలిగిన స్థాయికి చేరుకున్న ప్రస్తుత 
స్థానిక నాయకుడు, మొదలగునవి అన్నీ యానాంను ఉన్నత స్థానంలో నిలుపుతున్నాయి. 


ఇంతటి చరిత్ర, ప్రత్యేకత కలిగి ఉన్న యానాంలో ప్రతిష్టింపబడిన దేవుడే 
మీసాలు మెలేస్తూ ఉండగా, ఇక ప్రజలు స్వర్గంలో ఉన్నట్లు భావించరా? 


కొద్దిగా చరిత 
(=) 


1723 లో కుంపనీ దె ఇందీస్‌ అనే (ఫ్రెంచ్‌ కంపినీ యానాంలో ఒక 
వ్యాపార గిడ్డంగిని ఏర్పాటుచేయటం ద్వారా ఇక్కడ (ఫ్రెంచి వారు కాలుమోపారు. 
దీన్ని 1727 వరకూ కొనసాగించి లాభసాటిగా లేదు అనే కారణంతో ఎత్తివేసారు. 
1731 లో డూప్లే హయాంలో యానాంలో మళ్ళీ ఫ్రెంచి వాళ్ళు వ్యాపార 
కార్యకలాపాలను మొదలుపెట్టారు 

నవాబ్‌ రుస్తుంఖాన్‌ 1735 లో యానాంలో ఫ్రెంచ్‌ వారు వ్యాపారం 
చేసుకోవటానికి ఒక అధికారిక పత్రంద్వారా అనుమతినిచ్చాడు. 1743 వరకూ 
(ఫ్రెంచ్‌ వారు యానంలో ఉండి వ్యాపారం నిర్వహించుకొన్నందుకు శిస్తు చెల్లించేవారు. 


3/5/2022, 3:04 PM 


కాగా అట్టి వార్షిక శిస్తు చెల్లించనవసరం లేకుండా 1743లో (ఫ్రెంచి వారు అనుమతి 
తెచ్చుకొన్నారు. 

1747లో మహమ్మద్‌ ఆలీఖాన్‌ యానం లోని భూములపై ఉండే 
అధికారాలను (ఫ్రెంచి వారికి ఆప్పచెప్పాడు. 

1750లో హైదరాబాద్‌ నిజాం ముజఫర్‌జంగ్‌ ఈ ప్రాంతం యొక్క 
సార్వభౌమత్వాన్ని (ఫ్రెంచి వారికి కట్టపెట్టాడు. అప్పటినుండి (ఫ్రెంచి వారు ఇక్కడ 
పూర్తి స్థాయిలో స్థిరపడ్డారనే చెప్పుకోవచ్చు. 

1758 లో చందుర్తి వద్ద జరిగిన యుద్ధంలో ్రెంచివారిని, ఇంగ్లీషువారు 
ఓడించగా యానాం మిగిలిన కోస్తా ప్రాంతాలతోపాటు బ్రిటీష్‌ వారి పరమైనది. 
తిరిగి 1765లో బ్రిటీష్‌ వారి నుంచి (ఫ్రెంచివారు యానాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
1770లో ఫ్రాన్స్‌ దేశపు రాచరిక పాలనలోకి యానాం వెళ్ళింది. 

1778 నుండి 1785 వరకు పాండిచ్చేరి బ్రిటీష్‌ వారి ఆధీనంలో ఉండి 
తిరిగి 1785లో యానాంను ఫ్రెంచి వారికి అప్పగించారు. 

1793 నుండి 1816 వరకు పాండిచ్చేరి మూడవసారి బ్రిటీష్‌ వారి 
ఆధీనంలోకి వెళ్ళి 1814 పారిస్‌ ట్రీటీ ద్వారా 1816 లో తిరిగి ఫ్రెంచి వారి 
చేతుల్లోకి వచ్చింది. 

ఆ తరువాత 1840లో ఒక రాజపత్రం ద్వారా యానాంలో ఫ్రెంచి వారిచే 
స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచీ జూన్‌ 13, 1954 న 
(ఫ్రెంచి వారి నుండి విమోచనం చెందేవరకూ యానాం (ఫ్రెంచి పాలనలోనే ఉంది. 


yanam vimochanodyamam pmd.pmd 10-11 


ఫ్రెంచ్‌ కాలనీల విమోచన నేపద్యం 


1947లో ట్రిటీష్‌వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టిపోవడంతో 
(ఫెంచ్‌కాలనీల లోని ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. 
అప్పటకి పాండిచేరీ, కారైకాల్‌, మాహే, యానాం మరియు చంద్రనాగూర్‌ అనే ఐదు 
ప్రాంతాలు ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్నాయి. (అప్పటికి ఈ ఐదు ప్రాంతాలే కాక 
ఫ్రెంచి వారికి మచిలీపట్నం, కాలికట్‌ మరియు డక్కాల వద్ద ఏమాత్రం ప్రాముఖ్యం 
లేని అత్యంత చిన్నవైన ఫ్యాక్టరీలు కలవు. వీటి విస్తీర్ణం 400 హెక్టార్లు కూడా లేదు. 
(ఫెంచిగవర్నర్‌ శ్రీబారన్‌ 1947 మే నెలలోనే వీటిని భారత ప్రభుత్వానికి 
అప్పగించేయటానికి సిద్ధపడ్డాడు. అలా భారత్‌ను మంచిచేసుకోవటంద్వారా మిగిలిన 
ఐదు (ెంచికాలనీల పట్ల భారత్‌ సానుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆశకూడా 
ఫ్రెంచి వారికి లేకపోలేదు. అలా భారతదేశంలోని (ఫ్రెంచ్‌ వలస రాజ్య పాలనలో 
యానంతో పాటు సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్న మచిలీపట్నం మరియు ఇతర 
చిన్న ఫ్యాక్టరీలను 6, అక్టోబరు 1947న (ఘైంచిప్రభుత్వం భారత్‌కు అప్పగించేసింది. 
ఆ విధంగా ఆ ప్రాంతాలకున్న “ ఫ్రెంచ్‌ కనెక్షన్‌ ” తుంచబడింది) మిగిలిన ఐదు 
ప్రాంతాలలో జాతీయవాద కూటములు రాజకీయంగా క్రమక్రమంగా ఎదగటం 
ప్రారంభించాయి. ఇది ప్రజల్లో నెమ్మదిగా ఫ్రెంచివారిపట్ల వ్యతిరేకత పెరుగుతున్నదని 
అనటానికి సంకేతంగా చెప్పుకొనవచ్చును. 


ఈ ఐదు ్రెంచ్‌ కాలనీలు భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమై ఉన్నవి. 
పాండిచేరీ మరియు కారైకాల్‌లు ఇవి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉండి తమిళమును 
మాతృభాషగా కలిగి ఉన్నవి. ఇక్కడి ప్రజలు మద్రాస్‌ ప్రెసిడెన్సీ యొక్క రాజకీయ 
(ప్రభావములో ఉండేవారు. 

చంద్రనాగూరు ఇది పశ్చిమ బెంగాల్‌లో ఉండి బెంగాలీని మాతృభాషగా కలిగి 
ఉంది. ఇక్కడి ప్రజలు, భారత జాతీయవాదానికి పుట్టినిల్లు అయిన బెంగాల్‌ ప్రెసిడెన్సీ 


3/5/2022, 3:04 PM 


యొక్క రాజకీయ ప్రభావములో ఉండేవారు. అందుకనే బహుసా చంద్రనాగూర్‌ 
అన్ని కాలనీలలో కెల్లా ప్రప్రధమంగా 1949 లోనే భారతావనిలో విలీనమయింది. 


మాహె ఇదికూడా మద్రాస్‌ (ప్రెసిడెన్సీలోనే మలబార్‌ కోస్టు నందు ఉంది. ఇక్కడి 
ప్రజల మాతృభాష మళయాళము. కేరళకు చెందిన రాజకీయ ప్రభావం ఈప్రాంతంపై 
ఉండెడిది. 

యానాం ఇదికూడా మద్రాస్‌ (వెసిడెన్సీలోనే గోదావరి ఒడ్డున ఉన్నది. ఇక్కడి 
(ప్రజల మాతృభాష తెలుగు. ఇక్కడి ప్రజలు (ఫెంచివొలనకు అనుకూలముగా ఉందే 
వారు. ఇది పాండిచేరీలోని రాజకీయ పరిణామాలచే ప్రభావితం అయ్యేది. 


ఆ విధంగా ్రెంచికాలనీలన్నీ దూరదూరంగా, భిన్న సంస్కృతులతో 
ఉండటంవలన వీటిని నియంత్రించటం ఫ్రెంచ్‌ వారికి కష్టంగా ఉండేది. 1940- 
60 దశకాల మద్య ప్రపంచవ్యాప్తంగా వలస రాజ్యాలపట్ల నిరసన ఏర్పడి, జాతీయవాద, 
సామ్యవాద ప్రభావములతో ప్రపంచంలో చాలా చోట్ల వలస రాజ్యకాలనీలు 
స్వాతంత్రాన్ని సాధించుకొన్నాయి. ఇక (ఫ్రెంచ్‌ కాలనీల విషయానికొస్తే, ఇవి భారత 
భూభాగంలో చాలా చిన్న చిన్న ప్రాంతాలు. అందుకే వీటిని నెహ్రూ ఒక సందర్భంలో 
“(ఫెంచి కాలనీలు భారతదేశ ముఖముపై మొటిమలవలె ఉన్నాయి” అని 
వ్యాఖ్యానించాడు. భారతావని సుమారు 10 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటే ఈ 
ఫ్రెంచి కాలనీలన్ని కలిపి రెండు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం మాత్రమే ఉంటాయి. 
అదేవిధంగా జనాభా సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉంది. అప్పటి భారతావని 
జనాభా 48.6 కోట్లు కాగా ఈ అయిదు ్రెంఛి కాలనీల మొత్తం జనాభా సంఖ్య 
మూడు లక్షలు కూడా లేదు. 

అంతేకాక ఈ (ఫెంఛి కాలనీలకు స్పష్టమైన సరిహద్దులు లేవు. 
ఉదాహరణకు పాండిచేరిలో చాలా ప్రాంతాలు (ఉదా: నెట్టుపాకం, బాహూర్‌) 
పాండీతో విభక్తమై అన్ని వైపులా భారత భూభాగాన్ని కలిగి ఉన్నాయి. పాండీ నుండి 


yanam vimochanodyamam pmd.pmd 12-13 


ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా భారత భూభాగాన్ని దాటి పోవాల్సిందే. 
అంతేకాక ఈ ప్రాంతాలను సంరక్షించుకోనేందుకు అవసరమైన మిలటరీ శక్తి కూడా 
ఈ (ఫెంచి కాలనీలో లేదు. 

భారతదేశం బ్రిటీష్‌ వారితో పోరాడి వారిని పారద్రోలి, స్వతంత్ర దేశంగా 
ఏర్పడినప్పటినుంచి ఇక్కడి ప్రజలలో కూడా స్వాతంత్ర్య కాంక్ష అగ్నికి ఆజ్యం తోడయిన 
రీతిలో చెలరేగింది. 

ఈ కారణాలన్ని ఒక ఎత్తయితే, ఈ కాలనీలలో అప్పటిదాకా (ఫ్రెంచ్‌ 
విధేయులుగా ఉండిన శ్రీ గుబేర్‌ వంటి సోషలిష్టులు, భారతపక్షానికి మారటమనేది, 
భారతదేశంలో (ఫెంచ్‌పాలనకు చరమగీతం పాడినట్లయింది. 

1948 లో భారత్‌, (ఫ్రెంచ్‌ ప్రభుత్వములు ఈ 5 కాలనీల గురించి ఒక ఒప్పందం 
చేసుకున్నాయి. దీని ప్రకారము ఈ 5 (ఫ్రెంచ్‌ కాలనీల భవిష్యత్తు “రిఫరెండం” 
ద్వారా (ప్రజాభిప్రాయం) నిర్ణయింపబడాలి. అంటే కాలనీలలోని ప్రజలందరూ 
వారు భారతదేశంలో విలీనం చెందాలా వద్దా అనే విషయాన్ని సామాన్య ఎన్నికల 
ద్వారా తెలియచేయాలన్నమాట. స్థానిక ఎన్నికలద్వారా ఏర్పడిన మున్సిపాలిటీ 
సంఘాలు ఈ రిఫరెండం ఎప్పుడు, ఎలా నిర్వహించాలి అనే వాటి మీద నిర్ణయం 
తీసుకుంటాయని ఫ్రాన్స్‌-భారత ప్రభుత్వాలు అంగీకరించుకున్నాయి. తదనుగుణంగా 
19, జూన్‌ 1949 లో రిఫరెండం జరుపుకొని చంద్రనాగూర్‌ భారతావనిలో 
విలీనమయిపోయింది. (12000 ఓట్లలో 7500 ఓట్లు భారతావనిలో విలీనానికి 
అనుకూలంగాను 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్‌ అయ్యాయి) 

చంద్రనాగూర్‌ లో జరిగినట్లు పాండిచేరిలో జరగలేదు. 24 అక్టోబర్‌ 
1948 లో పాండిచేరీ, కారైకాల్‌, యానాంలకు మున్సిపల్‌ ఎలక్షన్లు జరిగాయి. ఈ 
పోటీ 2 వర్గాల మధ్య జరిగింది. ఒక వర్గం (ఫ్రెంచ్‌ పాలన కొనసాగాలని కోరుకునే 
సోషలిష్టు పార్టీ, రెండవ వర్గం ఈ కాలనీలన్నీ భారతావనిలో కలసి పోవాలని 
అభిప్రాయపడే (ఫ్రెంచ్‌ ఇండియా కాంగ్రెస్‌. ఈ ఎన్నికలలో (ఫెంచ్‌వారి పాలన 


3/5/2022, 3:04 PM 


కొనసాగాలని కోరుకున్న సోషలిష్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో “రిఫరెండం” 
ప్రక్రియ అటకెక్కింది. 

ఆ తరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయ భావాలు బలపడి, 
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెచ్చుకొని (ఫ్రెంచి పాలనను అంతమొందించటానికి 
సుమారు 5 సంవత్సరాలు పట్టింది. అందువల్లే 1947 లో బ్రిటీష్‌ వారు వెళ్ళిపోయిన 
తరువాత సుమారు 7 సంవత్సరముల పాటు ఈ 4 కాలనీలను (ఫ్రెంచివారు 
పరిపాలించారు. 

18, మార్చి, 1954న పాండిచేరీ మేయర్‌ మరియు కొంతమంది సభ్యులు 
కలిసి పాండిచేరీని భారతావనిలో రిఫరెండం లేకుండానే విలీనం చేయాలని తీర్మానం 
చేసుకున్నారు. ఈ చర్య పాండిచేరీ విలీనోద్యమంలో అతి ముఖ్యమైనది. ఈ విషయం 
తెలుసుకొన్న గవర్నర్‌ అసెంబ్లీసమావేశాలను వాయిదా వేస్తూవచ్చారు. దీనికి 
అసహనం చెందిన సోషలిష్టు పార్టీ నాయకులైన శీగుబేర్‌, తన సహచరులైన 
శీముత్లుపిళ్ళె, శీముత్తు కుమరప్పరెడ్డియార్‌ లవంటి వారితో కలిసి ఫ్రెంచ్‌ ప్రభుత్వాన్ని 
ధిక్కరించి, బయటకువచ్చి నెట్టుపాకంలో (పాండిచేరీకి చెందిన ఒక ఊరు) లో 
తాత్మాలిక, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తరువాత (ఫెంఛి ప్రభుత్వం 
దిగివచ్చి 1 నవంబర్‌ 1954 న తన నాలుగు కాలనీలైన పాండిచేరీ, మాహే 
యానాం కారైకాలను భారత ప్రభుత్వానికి డిఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ (యధాతధస్థితిలో 


బదలాయింపు) చేసింది. 


yanam vimochanodyamam pmd.pmd 14-15 


యానాం విమోచన నేపధ్యం 


యానాం పాండిచేరీకి సుమారు 900 కిలోమీటర్లు దూరంలో ఉండిన ఒక 
(్రెంచ్‌కాలనీ. సుమారు 200 సంవత్సరాలుగా (ఫ్రెంచ్‌ వారి ప్రభావం ప్రత్యక్షంగానో, 
పరోక్షంగానో ఈ ప్రజలపై ఉంది. 1791లో యానాంలో 17 మంది ఫ్రెంచ్‌ దేశస్థులు 
ఉండేవారు. 1817లో వీరి సంఖ్య 40 కి పెరిగింది. ఈ కాలంలోనే యానాం ఒక 
(ఫ్రెంచ్‌ కాలనీగా ఉండి, ఫ్రెంచ్‌ సంస్కృతిని తనలోకి రంగరింప చేసుకుంది. ఈ 
శ్వేతజాతీయులు ఇక్కడే నివాసముంటూ, అనేక వ్యాపారాలు చేసారు. కొంతమంది 
ఇక్కడే చనిపోయారు కూడా. వారిని మెట్టకూరుకు వెళ్ళేరోడ్డు ప్రక్కన ఉండే “ఫ్రెంచ్‌ 
సెమెటరీ” లో ఖననంచేసేవారు. 20వ శతాబ్దం వచ్చేసరికి వ్యాపారార్థమై ఇక్కడ 
నివశించే (ఫ్రెంచ్‌ దేశస్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ కాలంలో కన్య ప్రీల బడి 
టీచర్లు (కాన్వెంట్‌), మతబోధకులుగా మాత్రమే ఫ్రెంచ్‌ దేశస్థులు కనిపిస్తారు. 
1770లో ఫ్రాన్స్‌ దేశపు రాచరిక పాలనలోకి యానాం వెళ్ళింది. 
(భారతదేశం బ్రిటిష్‌ రాచపాలనలోకి 1857లో వెళ్ళింది. అంటే సుమారు 88 
సంవత్సరాల తరువాత అన్నమాట). తరువాత ఫ్రెంచ్‌ ప్రభుత్వం యానాంలో 
పరిపాలన వ్యవస్థను ఏర్పరచింది. (ఫ్రెంచ్‌ దేశస్థులు పోలీస్‌ ఆఫీసర్‌లు, జడ్జిలు, 
డాక్టర్లు, ఎడ్మిని(స్టేటర్లు వంటి ప్రభుత్వాధికారులుగా ఇక్కడకు పని చేయటానికి వచ్చేవారు. 
పాండిచేరీకి యానాం సుదూరంగా ఉండటం వలన తగినంత అభివృద్ధి పనులు 
జరగలేదు. అయినప్పటికీ ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి యానాంపట్ల ప్రేమ ఉండెడిది. ఎక్కువగా 
పనిలేకపోయినప్పటికీ, (ఫ్రెంచ్‌వారు ఇక్కడ వివిధ స్థాయిలలో అధికారులుగా 
నియమింపబడేవారు. అందువలననే ఎడ్మిని(స్టేటర్‌ ను “పెద్దార” అని వారి బంగళాను 
“పెద్దార బంగళా” అని స్థానికులు పిలుచుకొనేవారు. 
ఆ రోజుల్లో కరెంటు (యానానికి కరెంటు 1962 లో వచ్చింది), ఫాన్లు, 
విద్యుత్‌దీపాలు, తాగటానికి శుభ్రమైన నీరు, తెల్లవారు తినే ఆహరము కానీ యానంలో 
లభించేవికావు. తెల్లవారి పిల్లలు చదువు కోవటానికి సరైన స్మూల్స్‌ ఉండేవికావు. 


3/5/2022, 3:04 PM 


అయినప్పటికీ వారు ఇక్కడ ఉన్నంతకాలము అంకిత భావము సేవాతత్పరత తోటి 
పని చేసేవారు. అందువలననే యానాం ప్రజలలో ఎక్కువ మంది (ఫ్రెంచ్‌ విధేయులై 
ఉండేవారు. 


1948 ఎలక్షన్లు 

భారతదేశం స్వాతంత్ర్యమైన తరువాతకూడా జాతీయభావాలు, స్వాతంత్ర్య 
కాంక్షల వేడి యానాన్ని తాకదు. శ్రీసమతం కృష్ణయ్య లాంటి కొంతమంది ఫ్రెంచ్‌ 
విధేయులకు, (ఫ్రెంచ్‌ వారిని అన్యాయమైన పద్ధతులలో వదులుకోవటం ఇష్టం 
ఉండేది కాదు. 1948లో జరిగిన మున్సిపల్‌ఎలక్షన్లులో (ఫ్రెంచ్‌ వ్యతిరేక ఎజండాతో 
ఎన్నికలలోకి దిగిన ప్రజా పార్టీ/మహాజనపార్టీ తరపున పోటీ చేసిన శ్రీ యర్రా 
జగన్నాధరావు (ఫ్రెంచ్‌ పాలన అనుకూల ధోరణి కలిగిన (ఫ్రెంచ్‌ ఇండియా సోషలిష్టు 
పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కామిశెట్టి పరశురామ్‌ చేతిలో ఓడిపోయారు. 


ఈ ఎలక్షన్ల సమయంలో యానాంలోని కొంతమంది నాయకుల ఇండ్ల 
పై ఉన్న భారత పతాకాన్ని బలవంతంగా (ఫెంఛ్‌ పోలీసులు తొలగించారు. శ్రీ 
కె. వీరాస్వామిని ఆయన కార్యకర్తలను - ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మీకు 
ధన, ప్రాణ నష్టాలను కలిగిస్తామని (ఫ్రెంచ్‌ పోలీసులు బెదిరించారు. (రెఫరెన్స్‌: 
పాండిచేరి ప్రభుత్వ గెజటేర్‌) ఈ ఎలక్షన్లలో (ఫెంఛ్‌ పాలన కొనసాగాలని 
కోరుకున్న పార్టీలే నెగ్గటంతో యానాంలో జాతీయవాద బలం తక్కువేనని 
చెప్పుకోవచ్చు. ఈ ఎలక్షన్లలో విలీనవ్యతిరేక శక్తుల అరాచకత్వం, గూండాయిజం 
వల్ల భారీగా రిగ్గింగ్‌ జరిగినదన్న ఆరోపణలతో (ఫ్రాన్స్‌ ప్రభుత్వం 1950 లో 
వీటిని రద్దు పరచింది. ఆ విధంగా 1948 లో జరిగిన యానాం మున్సిపల్‌ 
ఎన్నికలు ఒక ప్రహసనంగా ముగిసాయి. 


yanam vimochanodyamam pmd.pmd 16-17 


1951 యానాం ఎలక్షన్లు 

1951లో యానాం మున్సిపాలిటీకి మరియు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు 
జరిగాయి. 1948 ఎన్నికలలో ఓటర్ల సంఖ్య 1200గా ఉండగా ఈ ఎలక్షన్లకు ఆ 
సంఖ్య 1662 కు పెరిగింది. 1951 ఎలక్షన్లలో ట్రీ కామిశెట్టి పరశురాం, శ్రీయర్రాలు 
కలిసి (శ్రీ మద్దింశెట్టి సత్యానందం, (శ్రీ కనకాల తాతయ్యలకు వ్యతిరేకంగా పోటీ 
చేశారు. శ్రీ సత్యానందం, శ్రీకనకాల లు పాండిచేరిలోని శ్రీగుబేర్‌తో సంబంధాలను 
కలిగి ఉన్నారు. ఈ ఎలక్షన్లలో శ్రీ కామిశెట్టి, శ్రీ యర్రాల వర్గం ఓడిపోయింది. శ్రీ 
మద్దింశెట్టి శ్రీకనకాల తాతయ్యలు విజయం సాధించారు. వీరిలో క్రీ మద్దింశెట్టి 
మేయరు పదవి చేపట్టారు. (రిఫరెన్స్‌: జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ సొసెటీ ఆప్‌ ఇండియా 
వాల్యూమ్‌ 20 -2001, పేజీ.న. 43). ఈ ఎలక్షన్లలో నెగ్గిన మెంబర్లు వరుసగా 
శ్రీమద్దింశెట్టి, శ్రీకనకాల, శ్రీదవులూరి వెంకటరాజారావు, శ్రీగిరి మాధవరావు 
నాయుడు, శ్రీనాటి చినవెంకన్న, శ్రీకశిరెడ్డి (బ్రహ్మానందం, శ్రీకోన నరసయ్య, శ్రీ 
సమతం కృష్ణయ్య, శ్రీపంపన వీరాస్వామి, శ్రీగుర్రపు వెంకటరత్నం, శ్రీజ్ఞానవేల్‌ 
నాచియప్పన్‌ మొదలగువారు. 


పాండిచేరిలో రాజకీయ వాతావరణం, సోదర తమిళలు నుంచి స్ఫూర్తి 
నొంది, ఫ్రెంచి వారి నుండి విముక్తి పొందాలన్న లక్ష్యంతో జ్వలిస్తూ ఉంది. ఈ 
ఉద్యమాన్ని నడిపించే నాయకులలో శ్రీ వి. సుబ్బయ్య, శ్రీ సెల్లాన్‌ నాయకర్‌, శ్రీ 
బాలసుబ్రమణియన్‌, (శీ ఎ. అరుల్‌రాజ్‌, భీ ఎమ్‌. పెరియసామి శ్రీ దడాల వంటివారు 
ముఖ్యులు ( శీ దడాల యానాంలోని ఫరంపేటకు చెంది, పాండిచేరిలో పోలీసు 
ఇన్‌స్పెక్టరు ఉద్యోగాన్ని వదులుకొని అక్కడి స్వాతంత్ర్యపోరాటంతో చురుకుగా పాల్గొన్న 
ఒక జాతీయవాది. ఈయన పూర్తి పేరు శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య). 1954లో 


3/5/2022, 3:04 PM 


శ్రీగుబేర్‌ తన (ఫ్రెంచ్‌ అనుకూల ధోరణిని మార్చుకొని, జాతీయవాదిగా మారిపోయారు. 
వీరు అప్పటిదాక (ఫ్రెంచి అనుకూలధోరణిని ప్రదర్శించి, హఠాత్తుగా భారతపక్షా 
చేరటానికి ప్రధానకారణాలు - వలసపాలనపై సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసన, 
పాండిచేరీ చుట్టూ భారతప్రభుత్వం సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనం, భారత సహకారం 
లేనిదే (ఫ్రెంచ్‌ ప్రభుత్వం మనుగడ సాగించేలేదన్న విషయాన్ని గ్రహించటం, 
పాండిచేరీలోని భారతకౌన్సిల్‌ జనరల్‌ శ్రీకేవల్‌ సింగ్‌ ప్రోత్సాహం మొదలగునవి. 
గ్రీగుబేర్‌ తన సహచరులైన శ్రీముత్తుపిళ్ళె, ముత్తు కుమరప్ప రెడ్డియార్‌, (శ్రీ వెంకట 
సుబ్బారెడ్డియార్‌, (శ్రీ ఇళయపెరుమాళ్‌, (శ్రీవెంకటసామి రెడ్డియార్‌ వంటి వారితో 
కలసి పాండిచేరికి చెందిన నెట్టుపాకంలో 31, మార్చి, 1954 లో ఒక సమాంతర 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 

ఇక యానాం విషయానికి వస్తే 1947 నుంచి ఏప్రిల్‌ 1953 వరకూ, 
ఒకటి, రెండు మినహా పెద్దగా (ఫెంఛ్‌ ఇండియా విముక్తి పోరాట సంఘటనలు వ్‌ 
జరగవు. ఈ సంఘటనలు కూడా ఆయా నాయకుల వ్యక్తిగత వైరముల వలననే 
జరిగి ఉండవచ్చు. 


యానాం వచ్చిన అంతర్జాతీయ పరిశీలనా బృందం 


(ఫ్రెంచి కాలనీలు భారతదేశంలో విలీనం కావాలంటే 1948 లో చేసుకొన్న 
భారత్‌-ఫ్రెంచి ఒప్పందం ప్రకారం ప్రజలందరూ పాల్గొనే సాధారణ ఎన్నికల ద్వారా 
రిఫరెండం జరగాలి. ఇట్టి రిఫరెండపు ఎన్నికలలో ఎప్పటిలాగానే రిగ్గింగులు, 
బెదిరింపులు ఉన్నట్లయితే ఆ విధంగా వచ్చేఫలితం ధ్రెంచి వారికి అనుకూలంగా 
ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి. అందువల్ల రిఫరెండం జరపటానికి తగిన 
పరిస్థితులు ఈ (ఫెంఛికాలనీలలో లేవని భారత్‌ అంతర్జాతీయంగా తన నిరసనను 
తెలియచేసింది. 


భారతదేశంలోని ఫ్రెంచి కాలనీలలో రిఫరెండం జరపటానికి తగిన 
పరిస్థితులు ఉన్నయా లేవా అనే విషయాన్ని అధ్యయనం చేయటానికి 5 సభ్యులున్న 


yanam vimochanodyamam pmd.pmd 18-19 


అంతర్జాతీయ పరిశీలనా బృందం 1951 మార్చి లో పాండిచేరీలో అడుగుపెట్టింది. 
ఈ బృందంలో ఒకరెన శ్రీ ఆండ్రసన్‌ గారు విచారణ జరపటానికి యానాం 
వచ్చారు. శ్రీదడాల హాండిజేరి మరచి ఈనాం వచ్చి ఆయనకు ఇక్కడి పరిస్థితులను 
గురించి ఒక విజ్ఞాపనపత్రాన్ని ఇచ్చారు. అందులో “భారతదేశంలోని ఫ్రెంచి 
కాలనీలలో రిథరెండం జరవటానికి తగిన వరిస్థితులు లేవని - వ్రస్తుతం 
పాండిచేరీలో ఉన్న నాయకులు ఫ్రెంచి లారి తొత్తులనీ, రిఫరెండం అంటూ 
జరిగితే గతంలో జరిగిన విధంగానే రిగ్గింగ్‌, ఓటర్లను భయపట్టటం వంటి 
చర్యల ద్వారా వచ్చే ఫలితం ఫ్రెంచ్‌ లారికి అనుకూలంగా ఉంటుందన్న విషయం 
సత్యదూరం కాదని వివరించారు. 


శ్రీఆండ్రసన్‌ యానానికి చెందిన ప్రముఖనాయకులైన శ్రీకామిశెట్టి, శ్రీమద్దింశెట్టి, 
శ్రీగిరి మాధవరావునాయుడు వంటి వారితో కూడా భేటీ అయ్యి యానం యొక్క 
ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. తరువాత ఈ బృందం 
భారత-(ఫ్రెంచి కాలనీలలో రిఫరెండం జరిపే పరిస్థితులు లేవని నివేదిక నిచ్చింది. 

విలీనానికి సంబంధించి (ఫెంచ్‌ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వాలు ఈ 
కాలనీల ప్రజలకు అయితే ఫ్రెంచ్‌ ప్రభుత్వమా లేకా భారత ప్రభుత్వమా అనే తప్ప 
మరేవిధమైన ఎంపిక అవకాశాన్ని ఇవ్వలేదు. 

(ఫెంచ్‌ప్రభుత్వం రిఫరెండం జరగాలనీ, భారత ప్రభుత్వం రిఫరెండం లేకుండా 
విలీనం జరగాలనీ పట్టుపట్టుకొని కూర్చున్నాయి తప్ప ప్రజల అభిప్రాయాలను పరిగణ 
లోకి తీసుకోలేదనే వాదన కూడా ఉంది. అంటే ఈ కాలనీలన్నీ భారతావనిలో ఉ 
౦టూ స్వయంప్రతిపత్తి కలిగిన (ఫ్రెంచ్‌ ప్రాంతాలుగా ఉండటం లేదా ఫ్రెంచ్‌వారు 
దశలుగా ఓ పాతిక ముప్పై సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాల నుండి వైదొలగటం 
లేదా వీటిని స్వతంత్రరాజ్యాలుగా పరిగణించటం మొదలైనవి. 


3/5/2022, 3:04 PM 


యానాం విమోచనోద్యమానికి అంకురార్పణ 


శ్రీ వి.సుబ్బయ్య గారు వ్రాసిన “ది సాగా ఆఫ్‌ ఫ్రిడమ్‌ స్ట్రగుల్‌ ” అనే పుస్తకం లో 
“జూన్‌ 1951 లో ఫాండిచేరీ, కారైకాల్‌, కూహే యానాంలలో ప్రయాణించి నా 
పార్టీ కార్యకర్తలను కలుసుకొని అక్కడి పరిస్థితులను విముక్తి పోరాటాన్ని సాగించే 
అవకాశాలను అధ్యయనం చేసాను......... బీిటిలో భాగంగా కడలూర్‌, 
విల్లుతృరం, ట్రాంక్విబాల్‌, టెల్లిచేరీ, యానాం తక్కన ఉన్న కాకినాడను 
నందర్శించాను.* అని చెప్పారు. దీని ద్వారా వీరు యానాంలోని నాయకులను 
విముక్తి పోరాటం వైపు మళ్ళేలా 1951 నుంచే కృషి చేసారన్న విషయం 
తెలుసుకొనవచ్చును. 


1953 మార్చి 8న, యానాంకు చెందిన జాతీయవాదులు, శ్రీ కామిశెట్టి 
పరుశురాం అధ్యక్షతన ఒక విలీన కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి, పాండిచ్చేరీలో 
శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ అధ్యక్ష్యునిగా ఉన్న (ఫ్రెంచ్‌ ఇండియా సెంట్రల్‌ మెర్డర్‌ కమిటీకి 
అనుబంధంగా పనిచేస్తుందనీ, శ్రీ కామిశెట్టి తెలిపారు. యానాంలో స్థానిక (ఫ్రెంచ్‌ 
అధికారులు స్వార్థపరులైన కొంతమంది ఫ్రెంచ్‌ విధేయులతో చేతులు కలిపి, జాతీయ 
భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణిచివేతకు గురి చేస్తున్నారనీ నిరాధారమైన 
కేసులెన్నింటినో ఇట్టి జాతీయవాద (ప్రజలపై నమోదు చేస్తున్నారనీ శ్రీ కామిశెట్టి 
ఆరోపించారు. (రిఫరెన్స్‌; 1953 మార్చి 27న (ఫ్రెంచ్‌ గవర్నర్‌ శ్రీ మనార్ట్‌గారికిచ్చిన 
టెలిగ్రామ్‌). ఈ ఉదంతం ద్వారా 1958 నాటికే యానంలో ప్రజలకు ఫ్రెంచి 
పాలన పట్ల అసంతృప్తి ఉన్నదని అర్ధం చేసుకొనవచ్చును. ఇక్కడి ప్రజలు పాండిచేరీలో 
వలే ఇక్కడకూడా ఒక విలీన కూటమిని ఏర్పాటుచేసుకుని జాతీయవాద భావనలను 
ప్రకటించుకోవడం జరిగింది. కానీ 1954 మార్చి వరకు ఈ కూటమి చేపట్టిన 
విమోచనఉద్యమ కార్యక్రమాల వివరాలు తెలియరావు. 


yanam vimochanodyamam pmd.pmd 20-21 


(శ్రీగుబేర్‌ అతని సహచరులు కలసి పాండిచేరిలోని నెట్టుపాకం అనే ప్రాంతాన్ని 
కైవసం చేసుకోని ఒక తాత్మాలిక, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరచారు. అక్కడ 
భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. వీరికిబాసటగా భారత ప్రభుత్వ సాయుధ పోలీసులు 
రక్షణగా నిలచారు. ఈ తిరుగుబాటును (ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఖాతరు చేయకపోగా, 
పరిహసిస్తుంది. ( రిఫరెన్స్‌: శ్రీదడాల ఆత్మకధ). 

ఈ నేపధ్యంలో 1954, ఏప్రిల్‌ 11వ తేదీ రాత్రి భారతకౌన్సిల్‌ జనరల్‌ క్రీ 
కేవల్‌సింగ్‌ ఆధ్వర్యంలో జాతీయవాదులందరూ కలసి కందమంగళంలో 
సమావేశమయ్యారు. (శీ కేవల్‌సింగ్‌ పాండిచేరీ లో ఉండే భారత కౌన్సిల్‌ జనరల్‌. 
అప్పటిదాకా (ఫ్రెంచ్‌ విధేయులుగా ఉన్న నాయకులను భారత విధేయులుగా మార్చి, 
ఈ కాలనీలలో భారత అనుకూల ధోరణులను కల్గించటంలో వీరి పాత్ర అనన్యమైనది. 
ఈ కాలనీల స్వాతంత్ర్య పోరాటయోధులకు భారతప్రభుత్వం తరపున రక్షణ 
కల్పించటంలో వీరెంతో సహాయపడ్డారు. ) 'అ్రంచ్‌లారి నుండి ఫ్రెంచ్‌ కాలనీలు 
విముక్త వంవ్వాలంటే ఈ కాలనీలలో దేన్నో ఒక దానిని నంత్రూర్ణంగా 
చేజక్కించుకోవటయే సరైన మార్గం అని (శీ కేవల్‌ సింగ్‌ ఆ సమావేశంలో 
అనగా ఆ విధంగా చేయటానికి ఎవరూ ముందుకు రారు. ఈ సమావేశంలో 
ముందునించీ శ్రీ దడాల మౌనంగా ఉన్నారు. శ్రీ కేవల్‌ సింగ్‌ (శీ దడాలను కారులో 
దించుతూ 'వీదో ఒక ప్రాంతాన్ని స్వాధీనతరచుకోతటం అనే ఆలోచనపై 
నీవేమనుకుంటున్నావు? అని ప్రశ్నించారు. అపుడు శ్రీ దడాల తాపీగా ధృడ 
నిశ్చయంతో “నేను రేఫీ యానాన్ని భారతావనిలో విలీనం చేయటానికి 
బయలుదేరతాను. ఈ ప్రయత్నంలో యానాంలోని ఫ్రెంచ్‌ స్థావరాన్ని క్లైవనం 
చేనుకోవటమో లేక నేనక్కడ అసువులు బాయుటయో జరుగుతుంది.” అని 
గంభీరస్వరంతో చెప్పారు. దానికి (శ్రీ కేవల్‌ సింగ్‌ సంతోషపడి నీకే సహాయం 
కావలసి వచ్చినా నేనందిస్తాను. అని హామీ ఇచ్చారు. ఆ విధంగా యానాం 
విమోచనోద్యమానికి ఏప్రిల్‌ 11, 1954న జరిగిన కందమంగళ సమావేశంలో 


3/5/2022, 3:04 PM 


అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. (రిఫరెన్స్‌: శ్రీదడాల ఆత్మకధ-మై స్ట్రగుల్‌ ఫర్‌ 
ఫ్రీడం ఆఫ్‌ (ఫ్రెంచ్‌ ఇండియా) 


యానాంలో ఉద్యమభావాలు రగిల్బటం 


శ్రీ గబేర్‌ తన పక్షాన్ని మార్చుకొన్నాడని తెలిసిన తరువాత కూడా యానాం 
మున్సిపల్‌ కౌన్సిల్‌లో 1954 ఏప్రిల్‌ 6లో (్రెంచ్‌పాలన కొనసాగాలని తీర్మానం 
చేసుకొన్నారు. ఈ తీర్మానం (ఫ్రెంచ్‌ విధేయులైన శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ 
కాపగంటి బులిమంగరాజు మరియు వారి అనుచరుల ఒత్తిడి మేరకే జరిగిఉండ 
వచ్చనీ, శ్రీ మద్దింశెట్టి సత్యానందం పాత్ర తక్కువేనని చెప్పుకోవచ్చు. 
ఈ తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని యానాం ఎడ్మినిస్టేటర్‌ మరియు పాండిచ్చేరీలోని 
(ఫ్రెంచ్‌ అధికారులు - యానాం ప్రజలందరూ (ఫ్రెంచ్‌ పాలనను కోరుకుంటున్నారనీ, 
వారంతా ఫ్రెంచ్‌ విధేయులనీ, ఇక్కడ అసలు జాతీయవాదధోరణులు లేనేలేవనీ 
పెద్ద ప్రచారం జరిపారు. 


14, ఏప్రిల్‌ 1954న ్రీదడాల కాకినాడ చేరుకోగానే, అక్కడ ఉన్న తూర్పు 
గోదావరిజిల్లా నాయకులను కలుసుకొని పరిచయాలు ఏర్పరచుకొన్నారు. చేయవలసిన 
మహత్యాన్ని (శ్రీ దడాల తన స్నేహితులు, బంధువులతో చెప్పినపుడు వాళ్ళు 
ఈయన్ని నిరుత్సాహపరిచారు. అయినా తన ధృఢచిత్తాన్ని మార్చుకోకుండా, 
ఆశయసాధనలో నిరుత్సాహపడకుండా, కాకినాడ చేరుకొని అక్కడి జాతీయవాదులలో 
ప్రేరణ తీసుకొచ్చారు. 

కాకినాడ టౌనుహాలులో గ్రీ దడాల ఒక సమావేశాన్ని ఏర్పరచి 
ఈ విధంగా మాట్లాడారు. “ఫ్రెంచ్‌ లారి ట్ల ఆంధ్రులు తీర్చుకోవలసిన పాత 
కక్ష ఒకటి ఉంది. బుస్పీదొర అన్యాయంగా బొబ్బిలి రాజ్యంలో వ్రఖేశించి బొబ్బిలి 


yanam vimochanodyamam pmd.pmd 22-23 


వీరులను దొంగదెబ్బ తీసి హతమార్చటం జరిగింది. బొబ్బిలి స్రీలు సామూహిక 
ఆత్మభాత్యలు చేసుకున్నారు. బొబ్బిలి తారనులమైన మనమందరమూ ఫై 
ఉదంతానికి ప్రతీకారం తీర్చుకోవలసిన తరుణం ఆసన్నమయింది. అవ్పటి బుస్సీకి 
వారనులైన ఈ ఫ్రెంచ్‌ లారిని ఈ రోజున యానాంనుండి తరిమి కొట్టటం 
ద్వారా ఆనాడు బుస్వీ దొర జరిపిన దొష్ట్యానికి సమాధానం చెల్పినట్లవ్రుతుంది." 
ఆ విధంగా చేసిన ఉద్రేకపూరిత ప్రసంగానికి ఉత్తేజితులయిన కాకినాడ లోని పెద్దలు, 
విద్యార్థులు తమ సహాయం అందిస్తామని ప్రమాణం చేసారు. ఇలా సంపాదించుకున్న 
కార్యకర్తలతో (శ్రీదడాల లారీలపై యానాం వీధులలో తిరిగి, (ఫెంచ్‌వ్యతిరేక 
వాతావరణాన్ని సృష్టించారు. 

యానాంలో (ఫ్రెంచ్‌ వ్యతిరేక వాతావరణం వస్తూండటంతో, ప్రభుత్వం 
కలవరపడసాగింది. (ఫ్రెంచ్‌ విధేయులు యానంలో మీటింగులు పెట్టుకొని, (ఫెంచ్‌వారి 
పట్ల వారి విధేయతను ప్రకటించటము, శ్రీదడాల దిష్టిబొమ్మను తగుల పెట్టటము 
జరిగేది. ఇటువంటి పరిస్థితులలో శీదడాల యానాం వంతెనకవతల 
ఆంధ్రాప్రాంతంలో ఒక టెంటు వేసి తన అనుచరులతో ఉంటూ, లౌడ్‌స్పీకర్ల 
సహాయంతో విలీన అవసరతను తెలుపుతూ ఉండేవారు. (శ్రీదడాల ఆత్మకధ) 


30 అక్టోబరు 1954తేదీ మాతృసేవ అనే పత్రికలో యానానికి చెందిన 
ప్రసిద్ద కవి, రచయిత, జాతీయవాది, “ తెలుగురత్న” అవార్డు గ్రహీత అయిన 
శ్రీబొల్లోజు బసవలింగంగారు సువర్ధశ్రీ పేరుతో విమోచనోద్యమ విశేషాలు 
అని ఒక వ్యాసం వ్రాయటం జరిగింది. అపుడు వీరు పాండిచేరీలో విద్యాభ్యాసం 
చేసేవారు. వీరు ఫ్రెంచి ఇండియన్‌ యువజన కాంగ్రేస్‌కు అద్యక్ష్యునిగా 
నియమితమయ్యారు. వీరి వ్యాసంద్వారా, యానాంలో అప్పటి సామాజిక, రాజకీయ, 
విమోచనఉద్యమ నేపధ్యాలను తెలుసుకోవచ్చు. 


3/5/2022, 3:04 PM 


తు అవి నేను వుదుచ్చేరిలో చదువుకొంటున్న 
రోజులు. ఫ్రెంచి విలోచన పోరాటం చిలవలు తలవలుగా 
విన్రరిన్తున్న రోజులని కూడా చెప్పాలి. ముత్వ్యూర్‌ గుబేర్‌ 
నాయకత్వాన పుదుచ్చేరి చుట్టు వ్రక్కలున్న కొన్ని గ్రామాలు 
ఫ్రెంచిపాలన నుండి విముక్షల్టై వికోచన పోరాటానికి విజయ 
భేరీ బ్రూగించాయి. ఆ విజయభేరి విరావం ప్రతి స్థావరంలోను 
క్రతిద్వనించింది. 'మాహే ప్రజలు దానితో శ్రుతికలిలి ఉద్యమాన్ని 
తిరిగి రగిలించారు. "*కాలైకాలొ త్రజలు నరీనరి. 
విలీనీకరణలాదులందరూ ముక్తకంఠంతో దానికి తాళంలేస్తూ, 
కంకణదారులయర్యారు. ఆ విజయంబోరీ విరావం 
త్రతిద్వనించనిదల్లా ఒక్క “యానలి లోనే. యానం కొంచెం 


ఆలస్యంగా జాగరితమయ్యింది. 


యానాంలో ఈ ఉద్యవుం కొంచెం ఆలన్యంగా 
ఆరంభమవటానికి కారణాలు అనేకం. ఒకటి యానాం తక్కిన 
స్థాతరాల కంటె చిన్నదిగా ఉండటం, రెండు తన్నూలంగా 
ఇక్కడ మిగతా స్థాతరాల్లో ఉన్నత విద్యానదుపాయాలు లేక 
జనం చాలా నిరక్ష్యరాన్యులుగా ఉండటం, మూడు సరైన 
నాయకుడు లేకపోవటం. 


అదేనమయుంలో మా ఫ్రెంచ్‌ ఇండియన్‌ యువజన 
కాంగ్రేస్‌ ఈ విలోచన ఫోరాటంలో సభ్యులంతా బాహాటంగా 
పాల్గోనాలని తీర్మానించింది ...... యానాంకు ప్రతినిధిగా 


నామిత్రుడు నేనూ నియుమింతబడ్మాం. అత్పటినుంచి 


yanam vimochanodyamam pmd.pmd 24-25 


యానాంలో మూర్‌లెంటు నేవిధంగా తీనుకురావాలా అనే 


ధ్యాసలో వడ్డాయి మా హృదయాలు, 


నం ఆనాడే కెళ్ళి శ్రీసెల్లాన్‌ నాయకర్‌ గారిని 
చూసాం. ఈయన ఫ్రెంచిండియన్‌ సెంట్రల్‌ ప్రూమెర్షర్‌ కమిటీకి 
అద్యక్ష్యుడం. కూడఉద్భేశాన్ని ఆయనకు వివరించి తగిన 
చేయూత నిక్నున్నాం. దానికి ఆయన ఈ విలీనోద్యమానికి 
ముుఖ్యసారది అయిన శ్రీదడాల రవుణయ్య్య గార్ని 
కలనుకోవలసినదిగా నలలో ఇచ్చారు. 

క శ్రీ సెల్లాన్‌ నాయకర్‌ గారి మాటపై వీరిని 
కూడా చూద్దారనే ఆకాంక్షతో 16-4-54 తేదీని కడలూరు 
బ్రైలుదేరాం. తారతక్పటికే “యానాం కెళ్ళారనీ, ఈసారి 
లేలాడైనా విలోచన సాధించాలనే నిర సంకల్పంతో మరీ 
తెళ్లారనీ తెలియవచ్చింది. నరీ ఇక మా రొట్టి నేతిలో 
వడిందనుకొన్నాం. వెంటనే ఫాస్‌్హఫోర్ట్‌ వగైరా సరంజామా 
అంతా చక్కబెట్టుకొని 22-4-54 తేదీని నేను పుదుచ్చేరి 
విడిచి యానాం బయలు దేరాను. (ఈ పాస్‌ఫోర్ట్‌ గురించిన 
వివరాలు తరువాత చార్టర్‌ చూడవచ్చును: రచయిత) 

అక్చటికల్పుడే శ్రీదడాల రకుణయ్యగారు, ఇక్కడ 
శ్రీయుతులు పెడా లెంకటనారాయణగారు, భయంకరాచారి 
గారు, ఇత్యాదులతో ఒక కార్యాచరణ నంథూన్ని వీర్పాటు 
చేసి ఇక్కడ చాలా వరకూ సంచలనాన్ని తీసుకువచ్చారు. 
యానాం నరివ్హాద్యలలో నిలిచి వ్రతిరోజూ మహానభలు 
జరుపుతూ పారులనుద్భోధించేలారు. 


3/5/2022, 3:04 PM 


నేను వాళ్ళిన రోజునే, ఆరాత్రే, ఇక్కడి త్రజా ఉద్దేశం. మా లక్ష్య సంపూర్తి కోసం లేం శక్తివంచన లేకుండా 


నాయకులలో ఒకరైన శ్రీ కనకాల తాతయ్య గారిని క్యత్ని చేసాం. 

కలునుకోవడం తటస్థించింది. లారు కూడా ఇక్కడి ఫ్రెంచి 

అధికారుల దమననీతిని ఖండిన్తూ - ఈ తరిస్థి తులలో లేంతో అంటూసాగే ఈవ్యాసంలో మనం ఆనాటి పరిస్థితులు అర్ధంచేసుకొనవచ్చును. 

కాలం తాము నఫొంచి ఊరకోవటం అనంభవం అరి - 

తాలేం నాయకత్వం వలాంచి ఈ విలీనోద్యమాన్ని నడి విమోచనోద్యమం క్రమక్రమంగా యానాంలోనూ, బయట పుంజుకుంది. 

లించటానికి సిద్ధంగా ఉన్నామనీ వివరించారు. అప్పటికే పాండిచేరీలోని భారత కౌన్సిల్‌ జనరల్‌ శ్రీకేవల్‌సింగ్‌, యానంలోని 

విమోచనోద్యమకారులకు సహకారాన్ని సహాయాన్ని అందించమని కాకినాడ 

పా ఆతరువాత నాలుగైదు రోజుల్లో ఇక్కడి కలక్టరుగారిని, కాంగ్రేస్‌ లీడర్లనూ కోరివుండటంతో - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యానాం 

వ్రజానాయకులు, ప్రజావ్రతినిధంలు అంతా ఈ ఊరునించి సరిహద్దులలో అవాంఛనీయ ఘటనలేమీ జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

నిక్రవించి, నరివాద్మల్లో చేసే విలీనీకరణ నంత్తంంతో = 

చేతులుకలిలి యానాంకి విముక్తి సాధించే తర్యంతం అక్కడే 

ఉండిపోయారు. 


బలల నేనిక్కడకుం చేరుకున్న మూడోరోజునో, 
నాలుగోరోజునో శ్రీదడాల గార్ని కలునుకోవటం జరిగింది. 
నన్న యానాంలోనో కుండి ఒక యాక్షన్‌ కమిటీని 
నిర్మించవలనినది గానూ, యానాంనడిబొడ్డులో ఉద్యమాన్ని 
రగుల్కొల్పవలనినది గాను నన్నుకోరారు. అత్యవనరతరిస్థితుల్లో 
సరిహద్యులోవున్న తనను కలుసుకొన్నా- తనకు కబురంఫినా 
- తగిన నహాయాన్ని ఉరికించగలనన్నారు. 


అలాగునే 85-5-1954 వ తేబీన శ్రీ సి.హెచ్‌. పావన మూర్తి 
తడైరా మిత్రవిద్యార్థలతో ఇక్కడ ఒక కార్యాచరణ నంథూన్ని 
ఏర్పాటు చేసాను. నా ఆధ్వర్యంలో ఫేటల్లో వున్న అమాయక 
వ్రజలకు నచ్చచెల్సి, లారిని ఉద్యవమోన్నుఖుల్ని చేయటలే మా 


yanam vimochanodyamam pmd.pmd 26-27 3/5/2022, 3:04 PM 


యానం విమోచనోద్యమం 


శ్రీ దడాల రాక యానాంలోని రాజకీయ నాయకులలో విలీనం పట్ల సానుకూల 
ధోరణి ఏర్పడటానికి తోద్చడింది. బహుసా అందుకనే, (ఫెంఛ్‌ గవర్నర్‌ శ్రీమెనార్డ్‌ 
గారికి శ్రీ మద్దింశెట్టి సత్యానందం 10, మే 1954లో వ్రాసిన లేఖలో “పాండిచ్చేరీ 
నుంచి కాకినాడ, ఏప్రిల్‌ 14న చేరిన శ్రీ దడాల కృషివలననే విమోచనానికె కార్యాచరణ 
కమిటీ ఏర్పడటం జరిగిందని” తెలిపారు. ! 


నిషేధింపబడ్డ “అరుణం” 

కాకినాడ నుంచి ప్రచురితమయ్యే, జాతీయ భావాలు కలిగిన “అరుణ” అనే 
పత్రికను యానాంలో నిషేధించటం జరిగింది. ఈ పత్రిక ద్వారా జాతీయభావాలు, 
విలీన అవసరత పట్ల అవగాహన యానాం ప్రజలలో కలుగుతాయని (ఫైెంఛ్‌ ప్రభుత్వం 
భయపడింది. ఏప్రిల్‌ 2, 1954లో అరుణ పత్రికను అమ్మచూపుతున్న ఓ 
పేపర్‌బాయ్‌ని యానాం పోలీసులు అరెస్టుచేసి గంటలపాటు స్టేషన్‌లో ఉంచారు. 
అరుణ పత్రిక కాపీలను తగులబెట్టారు. ఇంకా ఇతర న్యూస్‌పేపర్‌ వ్యాపారులపై 
తణిఖీలు నిర్వహించారు. అరుణను నిషేధించటం దారుణము యానాం ప్రజలు 
అసహనులయ్యారు. 


సభలు, పి౭టింగ్‌లు, రాలీలు, టెలిగ్రాములు, రాస్తారోకోలు 

యానాం - ద్రాక్షారామం రోడ్డుపై 15, ఏప్రిల్‌ 1954లో విలీన కార్యాచరణ 
సమితి ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. దీనికి ఫ్రెంచ్‌ పౌరుడైన శ్రీ 
సుంకర రామచంద్రరావు అధ్యక్షత వహించారు. శ్రీ టి. కామేశ్వరరావు యానాం 


yanam vimochanodyamam pmd.pmd 28-29 


భారతావనిలో కలిసిపోవటానికి కాపులపాలెం తన సంపూర్ణ మద్దతునిస్తుందని 
తెలిపారు. (6: హిందూ: 22, ఏప్రిల్‌ 1954) 


21 ఏప్రిల్‌ 1954లో వంద మంది విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని 
ధరించి కాకినాడ నుండి వచ్చి, యానాం వంతెనకు అవతల భారత భూభాగంలో 
పెద్ద బహిరంగ సభను ఏర్పాటుచేసారు. ఈ సభకు సుమారు 5 వేలమంది ప్రజలు 
వచ్చారు. ఈ సభకు కాకినాడకు చెందిన ర్షిటైర్ట్‌జడ్డి శ్రీ కస్తూరి సుబ్బారావు అధ్యక్షత 
వహించారు. ఈ సభలో శ్రీ దడాల, శ్రీ భయంకరాచారి, శ్రీ బి.వి.ఎస్‌. పాత్రుడు 
శ్రీ శర్మ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా యానాం ప్రజలు విలీనానికై 
పోరాడవలసినదిగా విజ్ఞప్తిచేసారు. కొంతమంది. విలీనవ్యతిరేకవాదులు ఈ సభలో 
అల్లరి చేయటానికి ప్రయత్నించగా భారత పోలీసులు వారిని యానాం సరిహద్దులోకి 
పంపించివేశారు. (ర: హిందూ, 22 ఏప్రిల్‌ 1954). 


20 ఏప్రిల్‌ 1954 నుండి యానాంకు వచ్చే బస్సులన్నీ యానాంకు వెలుపలే 
ఆగేవి. యానం ఊళ్ళోకి వచ్చేవి కావు. (6: హిందూ , 22 ఏప్రిల్‌ 1954). 


ఇదే సమయంలో యానాం వెలుపల నిలిచి విలీన ఉద్యమకారులు చేసే 
ప్రచారం వలన, వాళ్ళు నిర్వహించే పికిటింగ్‌, ఆర్ధిక దిగ్భంధనం వంటి చర్యల 
వలన క్రమక్రమంగా యానాం ప్రజలలో కూడా ఉద్యమభావాలు కలగటం, ్రెంఛ్‌వారి 
నుండి విమోచనం చెందాలనే కోరిక ఉదయించటం జరిగింది. 


శ్రీ దడాల, శ్రీ పి. భయంకరాచారి, డి. ఎస్‌.ఆర్‌. సోమయాజులు, శ్రీ కొంపెను 
సుబ్బారావు గార్ల ఆధ్వర్యంలో కాకినాడ నుండి యానాంకు సరుకులు చేరవేస్తున్న 
బళ్ళను 1954 ఏప్రిల్‌ 24న నిలిపి తిరిగి కాకినాడకు పంపించివేయటం జరిగింది. 
ఈ విషయం తెలుసుకొని కాకినాడ నుండి యానాంకు రావాల్సిన బళ్ళు బయలు 
దేరనే లేదు. ఈ పికిటింగ్‌లో సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 6: 
హిందూ , 28 ఏప్రిల్‌ 1954). 


3/5/2022, 3:04 PM 


ఈ చర్యలన్నింటికి శ్రీదడాలే కారణమని (ఫ్రెంచ్‌వారు భావించారు. ఫ్రెంచ్‌ 
అంబాసిడర్‌ శ్రీ ఆస్టరాగ్‌, భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు వ్రాసిన లేఖలో 
“ఫ్రెంఛ్‌ పోలీసు ఉద్యోగం నుంచి అధికార దుర్వినియోగ నేరారోపణ ఎదుర్శొన్న శ్రీ 
దడాల ప్రశాంతంగా ఉండే యానాన్ని హత్యలు, లూటీలు జరిగే ప్రదేశంగా 
మార్చివేశాడు” అని ఆరోపించారు. 


ఈ సమయంలో శ్రీ జార్జిసాలా (అప్పటి యానం ఎడ్మినిస్టేటర్‌. (ఫ్రెంచ్‌ 
దేశస్థుడు) (ఫెంచ్‌వారికి అనుకూలంగా ఉంటూ, (ఫ్రెంచ్‌ పరిపాలన కొనసాగాలని 
ఆశించే కొంతమంది యానాం పౌరులను చేరదీసి వారి సహాయంతో విలీన వ్యతిరేక 
వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నించారు. వీరిలో ముఖ్యులు. శ్రీ సమతం 
కృష్ణయ్య, శ్రీ బస్సా సుబ్బారావు, శ్రీ కాపగంటి బులిమంగరాజు, శ్రీ బళ్ళా, శ్రీ 
మహమద్‌ జిక్రియా తదితరులు. 


కాకినాడకు చెందిన జాతీయవాది శ్రీపైడా వెంకటనారాయణ ఈ విలీన 
వ్యతిరేక వాదులను, గూండాలని వ్యాఖ్యానించటంపై కోపోద్రిక్తులైన వీరు, శ్రీ 
జార్జిసాలా ఆదేశాల మేరకు విమోచన ఉద్యమ కార్యకర్తలపై (ప్రత్యక్ష పోరుకు 
సిద్ధమయ్యారు. ప్రారంభంలో విలీన వ్యతిరేక వాదులదే పైచేయిగా ఉండేది. కానీ 
కాలక్రమంగా విమోచన భావాలు ఊపందుకోవటం, ఉద్యమ కార్యకర్తల సంఖ్య 
పెరగటం, ఆంధ్ర నాయకుల సహాయ, సహకారాల వల్ల విలీన వ్యతిరేకవాదుల 
బలం తగ్గిపోసాగింది. (ర: హిందూ , ఏప్రిల్‌ 1954). 


దా? అం. 


ఆనాటి నాయకుల దార్శనికత 

యానాం నాయకులు వ్యక్తిగత వైరాలతో, ఒకరితో ఒకరు కలహించుకుంటూ 
ఉండేవారు. కాకినాడకు చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీ మల్లిపూడి 
పల్లంరాజు గారు, ఈ నాయకులందరిని పిలిపించి 1954 మార్చి లో సమావేశపరచి 


yanam vimochanodyamam pmd.pmd 30-31 


వీరిలో సఖ్యత గొలిపి, విమోచనోద్యమం ప్రారంభించమని కోరారు. (రి: జర్నల్‌ 
ఆఫ్‌ హిస్టారికల్‌ సొసెటీ, వాల్యుమ్‌ 20, 2001, పే.నం. 42). 


1954 ప్రారంభంలోనే, శ్రీ కనకాల తాతయ్య మరియు శ్రీ కామిశెట్టి పరశు 
రామ్‌లు (ఫ్రెంచ్‌ గవర్నర్‌ శ్రీ మనార్ట్‌ను కలిసి యానాం భవితవ్యం పై ఒక ఒప్పందానికి 
రావాలని కోరారు. దీనికి (ఫైంచ్‌వారి నుండి ఏవిధమైన స్పష్టతతో కూడిన జవాబు 
లభించలేదు. (ెంచ్‌వారి అస్పష్టవైఖరి వల్ల యానాం నాయకులు, యానం 
భారతావనిలో విలీనం జరిగితేనే యానాం ప్రజలకు మేలు జరుగుతుంది అన్న 
అభిప్రాయానికి వచ్చారు. తాము ఇప్పటివరకూ అవలంబించిన “వేచిచూద్దాం” అనే 
ధోరణి వల్ల ప్రయోజనం లేదనీ, విలీనం ద్వారానే యానాంలోని ప్రజల భవిష్యత్తు 
మెరుగవుతుందని వీరు భావించారు. 


ఈరోజు యానాం ఒక యూనియన్‌ టెరిటరీగా ఏర్పడి, పరిసర ఆంధ్రా 
ప్రాంతాల మధ్య ఒక ప్రత్యేక ప్రాంతంగా వెలుగొందటానికి ఆనాటి నాయకుల 
దార్భనికతే కారణము. అప్పటి ఫ్రెంచ్‌ స్థావరాలలో ఒకటైన చంద్రనాగూర్‌ 
“తొందరపడి” రిఫరెండెం జరిపేసుకొని బెంగాల్‌లో కలిసిపోవటం వల్ల ఈనాడు - 
అది ఏ ప్రత్యేకతలేని ఒక సాధారణ మున్సిపాలిటీ మాత్రమే. 

1948 భారత్‌-(ఫైంచ్‌ ఒప్పందం ప్రకారం రిఫరెండం ప్రక్రియకు ఏ 
ప్రాంతానికి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దీన్ని బట్టి అప్పటి యానాం 
నాయకులు, ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లుయితే చంద్రనాగూర్‌ వలెనే 
యానాం కూడా ఈనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఏ విశిష్టతాలేని ఒక పంచాయితీగా 
మాత్రమే మిగిలేది. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ కూడా యానాన్ని భారతావనిలో 
కలిపేసుకోవాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపు 
కలిగి పాండిచ్చేరీతో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. వారి చారిత్రక, సాంస్కృతిక 
భాంధవ్యాలను పాండిచ్చేరీతో ఏర్పరచుకొన్నారు. పాండిచ్చేరీతో తమ అనుబంధాన్ని 
(త్రుంచుకోవాలని కలలో కూడా అనుకోలేదు. అపుడు మాత్రమే యానాం ప్రజలకు 


3/5/2022, 3:04 PM 


మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణతికి 
నిదర్శనం. 


విఫలమైన శ్రీ సాలా పథకం : 

యానానికి చెందిన ప్రధాననాయకులు నలుగురు. వారు శ్రీమద్దింశెట్టి 
సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ యర్రా సత్యనారాయణమూర్తి (జాజిబాబు), 
శ్రీ కామిశెట్టి పరశురాం మరియు శ్రీ కోన నరసయ్య. వీరిని శ్రీ సాలా తన వైపుకు 
తిప్పుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుచేత (ఫ్రెంచ్‌ విధేయుడైన శ్రీ 
సమతంకృష్ణయ్య ఆధ్వర్యంలో కొత్తపార్టీని ఏర్పాటు చేయించటానికి శ్రీసాలా 
ప్రయత్నించారు. అంతేకాక ఆ నలుగురు నాయకులు లేకపోయినా, యానాంను 
పోలీసుల సహయంతో పరిపాలించగలను శ్రీ సాలా ప్రగల్భాలు పలుకుతారు. ఈ 
చర్యలు ఆ నలుగురు నాయకుల ఆత్మగౌరవాన్ని భంగపరిచింది. శ్రీ సాలా ఆ 
నలుగురిని పిలిచి, పాండిచ్చేరీ వెళ్ళి గవర్నర్‌ శ్రీమెనార్డ్‌తో చర్చలు జరపమని కోరారు. 
ఆ నలుగురు నాయకులను పాండిచ్చేరి పంపించి, అక్కడ అరెస్టు చేయించి, యానాన్ని 
పోలీసుల సహాయంతో ప్రశాంతంగా పరిపాలించవచ్చనేది శ్రీ సాలా పథకంగా 
అందరూ భావించారు. అందుచే ఆ నాయకులు యానాం విడిచి శ్రీ దడాల నెరుపుతున్న 
క్యాంపులో చేరి అక్కడి నుండి ఇంకా విసృతంగా విమోచనోద్యమాన్ని నడిపించారు. 
అంతేకాక శ్రీ మద్దింశెట్టి, శ్రీ సాలాను “యానానికి పట్టిన అరిష్టము. ఈయన 
రాకముందు యానాం ప్రశాంతంగా ఉండేది, ఈయన చర్వల వలన ట్రాన్స్‌ తన 
గౌరవాన్ని కోల్పోయింది” అని విమర్శించారు. 


yanam vimochanodyamam pmd.pmd 32-33 


యానం నాయకుల విలీన అనుకూల తీర్మానం 


29 ఏప్రిల్‌ 1954లో యానాం శ్రీ మద్దింశెట్టి, శ్రీ కనకాల, శ్రీ యర్రా, శ్రీ 
కామిశెట్టి, శ్రీ కోన శ్రీ దవులూరి వెంకటరాసు తదితరులు తమ 'వేచిచూద్దాం' 
ధోరణిని విడనాడి యానం భారతావనిలో విలీనంచెందాలన్న అవసరమును గుర్తించి 
ఈ విధంగా తీర్మానం చేసుకొన్నారు. 


మా కూత్యభూమి అయిన భారతావని పట్ల 
వేము సానుకూల ధోరణితో, దృఢంగా మఖైకఖై ఉన్న 
కారణంచేత ఈ ప్రాంతలు (యానాం) లన్నుకోబడిన 
నాయుకుంలనవ్షాన లోంతంం, బాగోళికంగా, ఆర్షికంగా, 
సాంస్కృతికంగా మా ప్రాంతం భారతావనితో సారూఖ్యత కలిగి 
ఉండటంచేత, ఈ ప్రాంతాన్ని రితలండం లేకుండానే 
జారతావనిలో తక్షణం విలీనం జరపాలని వీక గ్రీవంగా 
కోరుచున్నాము. ఈ ప్రాంతాన్ని మా భారత మాతృభూమిలో 
కలువుకోవటానికి అవసరమైన సత్వర చర్యలు చేవట్టాలని 
ఫ్రెంచ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సత్వరలే స్పందించి, 
మా బలీయమైన ఆశలను నిజంచేసి, ఫ్రాన్స్‌, ఇండియాల స్నేహాన్ని 
బలోఫీతం చేయవలసినదిగా, ఫ్రెంచ్‌ వ్రభుత్వ అధివతి యొక్క 
విజ్ఞతకు, రాజనీతిజ్ఞతకు వేము విజ్ఞప్తి చేయుచున్నాము. 
(ర: ఫాందూ, 4, లే 1954 


ఆ విధంగా యానాంకు చెందిన ప్రముఖ పౌరులు యానాన్ని భారతావనిలో 
విలీనం చేయాలని కోరుతు కాకినాడ టౌను హాలులో చేసుకున్న తీర్మానాన్ని అప్పటి 
ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూకి పంపించారు. దీని కాపీని జాతీయ అసెంబ్లీ 
ప్రెసిడెంటుకు, (ఫ్రెంచ్‌ దేశ అసెంబ్లీ కూడా పంపిచారు. ఈ తీర్మానంపై శ్రీమద్దింశెట్టి 


3/5/2022, 3:04 PM 


మేయరు హోదాలోను, శ్రీకనకాల అసెంబ్లీ మెంబరు హోదాతోను సంతకాలు 
చేసారు. (6: ప్రభుత్వ గెజిటీర్‌) 
ఇది జరిగిన తదనంతర మీటింగ్‌ 

యానంను భారతావనిలో విలీనం చేయాలని యానాం నాయకులు తీర్మానం 
చేసుకొన్న తరువాత 3 మే, 1954 న యానాం వంతెన కివతల గొప్ప బహిరంగ 
సభ జరిగింది ఈ మీటింగ్‌కు యానాం పౌరులు వందల సంఖ్యలో హాజరై, 


ఇదే మీటింగ్‌లో శ్రీ కనకాల 

“అడ్మినిస్ట్రేటర్‌ నాయకులను ముబ్యాఅట్టుట, వనం 
చేయటం, నంతుువ్యతిశేక శక్తులను ప్రోత్సాలాంచటముం, 
త్రజలను అణచివేయటం వంటి అనేక కుయుక్కులను 
ఉతయోగించ వచ్చును ప్రజలు అవ్రకుత్తంగా ఉండాలని 


హెచ్చరించారు. ర: ఫొందూ, 4, లే 1954 


ఉత్తేజితులయి విమోచనోద్యమం పట్ల సానుకూలతను ప్రదర్శించారు. 


Pe ern re రిల్లరెండం ఫ్రై చాలాకాలంగా 
తర్షనభర్శనలు జరుగుతున్నాయి. తక్షణ విలీనం కొరకు 
వ్రజలందరు వకల్టై ముక్త కంఠంతో కోరుతున్నపుడు, ఇక 
రిథరెండం అవనరం లేనేలేదు. ఏదో కొంతమంది వ్యక్తులు, 
ఫ్రెంచ్‌ ప్రభుత్వ అధికారులు మరియు అడ్మినిస్ట్రేటర్‌ తొత్తులు 
తత్ప యానాంలో లేరే ఇతరులు లేవరూ ఫ్రెంచ్‌ పాలనలో 
ఉండటానికి ఇష్టపడటంలేదు. కానీ యానాం లేడ్కినిస్ట్రేటర్‌, ఉ 
చిత బివ్యూన్ని తంలిణీ చేయటం, పేదలకు డబ్బును 
కుంచినీళ్ళలా తంచిఫెట్టి లారి వుదతుఫొందటం ద్వారా 
యానాం త్రజలం స్వాతం త్ర్యాన్ని త్రకటించంకోవటాన్ని 
నిరోధించగలను అనుకోవటం ఆశ్చర్యకరము. త్రైంఛ్‌ 
వ్రభుత్వం అనునరిన్తున్న అణచివేత చర్యలు, గుండాయిజం, 
ఈ ఉద్యమంలో పాల్గొనకుండా ప్రజలను భయభ్రాంతులకు 
గంరిచేయటము వంటివి- ఈ వ్రజాఉద్యమాన్ని అణచిలేవు 
సరికదా, దీన్ని ఇంకా బలోఫీతం చేయగలవు అన్నారు. 


yanam vimochanodyamam pmd.pmd 34-35 


ఇదే సభలో యానానికి కురువ్యద్దుని వంటి శ్రీ 
వేణుగోపాల నాయుడుగారు భారత ప్రజల స్వాతంత్ర్య పోరాటం 
నుంచి స్పూర్తి నొంది, యానాం ప్రజలు ఫ్రైంచిపాలన నుండి విముక్తి 


చెందటానికి ఉద్యమించాలని ఉద్భోవించారు. (ప్రభుత్వ గెజిటీరి 


కామిణెటి 
యు 


ఈ సంఘటనలతో శ్రీ మద్దింశెట్టి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
ఉన్నాయన్న కారణం చూపి వారిని ఫ్రెంచ్‌ ప్రభుత్వం యానం మేయర్‌ పదవి నుండి 
తప్పించింది. ఆ భాధ్యతలను (ఫ్రెంచ్‌ విధేయుడెన (శ్రీ సమతం కృష్ణయ్యకు 
తాత్మాలికంగా అప్పగించడం జరిగింది. (గెజటీర్‌). 


దా? లి 


“పతాకి ప్రదర్శన 

1954 మే 20న భారత పతాకాలు ధరించి సుమారు 500 మంది కార్యకర్తలు 
యానాం బ్రిడ్జి మీదుగా కాపులపాలెం వైపుకు కదంతొక్కుతూ కదిలారు. వీరికి నాయకులు 
శ్రీ దడాల, శ్రీ మద్దింశెట్టి, శ్రీ కామిశెట్టి, శ్రీ కనకాల, శ్రీ యర్రా, శ్రీ కస్తూరి 
సుబ్బారావు, శ్రీ పి.భయంకరాచారి తదితరులు. వీరు యానాంలోకి ప్రవేశించగానే 
యానాం పోలీసులు వీరిని నిలుపుచేశారు. విలీనకార్యాచరణ కమిటీ సెక్రటరీ 
అయిన శ్రీ భయంకరాచారి కల్పించుకొని, పారిస్‌లో భారత్‌-ఫాన్స్‌ల మధ్య (ఫ్రెంచి 


3/5/2022, 3:04 PM 


కాలనీల భవితవ్యంపై చర్చలు జరుగుతున్న కారణంగా ఏవిధమైన అనుచిత చర్యలు 
జరగటం మంచిదికాదని, కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని కోరారు. 
తదనంతరం యానాం వంతెనకు ఇవతల బహిరంగ సభ ఏర్పాటుచేయటం జరిగింది. 
అందులో శ్రీ మద్దింశెట్టి యానాంలో అకృత్యాలకు ఫాల్పడుతున్నలారికి యానాం 
ఫ్రెంచ్‌ పాలననుండి వివోచనలైన పిదవ తగిన గుణపాఠం చెప్పబడుతుందని 
హెచ్చరించారు. (రి: హిందూ, 21, మే 1954) 


ఈ సంఘటనతో ఉద్యమకారుల బలం పతాక స్థాయిలో ప్రదర్శితమెనది. ఈ 
“పతాక ప్రదర్శనను విమోచన ఉద్యమకారులు చేసిన బలప్రదర్శనగా భావించిన ఉ 
ద్యమవ్యతిరేక వాదులు ఉక్రోషం పట్టలేక ఉద్యమకారులపై దాడులను ముమ్మరం 
చేసారు. 


24 ఏప్రిల్‌ 1954లో జరిగిన మరో సభలో ఈ నలుగురు నాయకులు ఇలా 
అన్నారు. 

యానాం తరిలాలనా వ్యవన్థ యానాం త్రజలల్లై చానే 
వాటన్నిటికీ మేము కృతజ్ఞలల్లై ఉన్నాము. లేందుకంటో త్రన్తుతం 
యానాం త్రజలకు విలీనం తవ్ప మరో మార్గంలేదు. యానాం 
చుట్టు ముట్టబడి ఉన్నది. ఇక్కడకు ఇతర ఫ్రెంఛ్‌ నారాల 
నుండి నరుకులు భారత ఈనులుతి లేకుండా వచ్చో 
ఆవకాశంలేదు. నరుకుల నరథరాను కార్యకర్తలు థ్రూర్తిగా 
నిలిలీ వేనినట్టితే యానాం త్రజలు దుర్చిక్షాన్ని లేదుర్మోతలని 


ఉంటుంది 


yanam vimochanodyamam pmd.pmd 36-37 


విలీన వ్యతిరేకవాదులు, శ్రీ సాలా ప్రోత్సాహంతో, శ్రీ సమతం కృష్ణయ్య 
ఆధ్వర్యంలో అక్కడక్కడా విలీన కార్యకర్తలపై దాడులు జరిపేవారు. ఉదాహరణకు 
శ్రీ ఆదినారాయణచౌదరి అనబడే ఓ విలీన కార్యకర్తను దాడిచేసి గాయపరిచారు. 


ఒకానొక దశలో ఒత్తిడి పెరగడంతో శ్రీ సాలా తనను విధులనుండి రిలీవ్‌ 
చేయమని కోరతారు కూడా కానీ 14 మే, 1954 నుంచి పారిస్‌లో ఈ (ఫెంఛ్‌ 
కాలనీల భవిష్యత్తుపై జరుగునున్న చర్చల కారణంగా ఈయనను రిలీవ్‌ చేయరు. 
ఈ చర్చలలో భారత ప్రభుత్వం యానాంలో జరుగుతున్న అణచివేతను ఉదహరించి 
చర్చల ఫలితాన్ని ప్రభావితం చేస్తుందేమోనని ఫ్రాన్స్‌ భయపడింది కూడా. 


భారత్‌-ఫ్రాన్స్‌ చర్చల సమయంలో, ఉద్యమకారులు తమ కార్యకలాపాలను 
తాత్మాలికంగా తగ్గించారు. ఈ సమయంలో శ్రీ కూడిపూడి పల్లయ్య అనే జాతీయవాదిని 
అరెస్టుచేయించటం పట్ల ఉద్యమనాయకులు తీవ్రనిరసనను తెలియచేశారు. దానికి 
శ్రీ సాలా, శ్రీకూడిపూడి పల్లయ్య తాగిన సమయంలో యానాం పౌరులను 
ఆయుధాలతో బెదిరించినందుకు అరెస్టు చేసామంటూ, ఆధారరహిత ప్రత్యారోపణలు 
చేసి తమచర్యలను సమర్థించుకున్నారు. 


rr క 


విమోచన వ్యతిరేకుల సభ 


బహుశా మే 20న ఉద్యమ కార్యకర్తల బలప్రదర్శనను సహించలేకపోయిన 
విలీనవ్యతిరేక శక్తులు, కర్రలతో యానాం సరిహద్దు గ్రామాలపై దాడిచేసి 
తీవ్రభయోత్సాతాన్ని సృష్టించారు. 1954 మే, 21న వీరు యానాంలో పెద్ద బహిరంగ 
సభను శ్రీ బస్సా సుబ్బారావు (రిటైర్డ్‌ ప్రెంఛ్‌ పోలీస్‌) అధ్యక్షతన ఏర్పాటుచేశారు. 
ఈ సభలో వక్తలు భారత ప్రభుత్వాన్ని విమోచన ఉద్యమకారుల్ని దుమ్మెత్తిపోసారు. 
విమోచన కార్యకర్తలకు దమ్ముంటే యానాం దాటమని శ్రీఉడతా సాంబం, శ్రీబాజీ, 
శ్రీప్రకాశరావు వంటివారు సవాళ్ళు విసిరారు. (ర: హిందూ, 24, మే 1954) 


3/5/2022, 3:04 PM 


అదే రోజు భారతపౌరుడైన శ్రీ డి. సత్యనారాయణను యానాం పోలీసులు 
గాయపరచి జైలులో వేశారు. కనకాలపేటకు చెందిన శ్రీకనకాల తాతయ్య బంధువైన, 
శ్రీ చిక్కాల నారాయణస్వామిని కూడా కొట్టటం జరిగింది. 


మే 23న శ్రీ దడాల కొంతమంది కార్యకర్తలతో ఫరంపేటలోకి ప్రవేశించగా 
వారిని, విలీన వ్యతిరేకులు ప్రతిఘటించి భంగపడ్డారు. 

మామూలుగానే శ్రీ సాలా, విమోచన కార్యకర్తలు ఇద్దరు (ఫెంఛ్‌ పౌరులను 
గాయపరచారని ఆరోపించారు. 


శ్రీ మద్దింశెట్టి ఇల్లు దోపిడీ 

యానాంలోని (ఫ్రెంచ్‌ పౌరులపై దాడుల వెనుక శ్రీ మద్దింశెట్టి హస్తముందని 
పుకారు లేచింది. దీనికి కోపోద్రిక్తులైన విలీన వ్యతిరేక శక్తులు 23-5-1954 న 
శ్రీ మద్దింశెట్టి ఇంటిపై దాడిచేశారు. ఈ దాడి (ఫ్రెంచ్‌ పోలీసుల కనుసన్నలలో 
జరిగింది. ఈ దాడికి పాల్పడింది ఎక్కువగా ఫరంపేట గ్రామానికి చెందినవారే. 
ఈ దాడిలో సుమారు 17వేలరూపాయల విలువ చేసే నగలు, కొన్ని విలువైన 
పత్రాలు లూటీ చేయబడ్డాయి. శ్రీ మద్దింశెట్టి తమ్ముడయిన శ్రీ సత్తిరాజుగారి ఇంటి 
నుండి కూడా 20వేలరూపాయల నగలు, ఇతర విలువైన వస్తువులు లూటీ చేయబడ్డాయి. 
శ్రీ మద్దింశెట్టి గారి తల్లి, మేనకోడలి పట్ల వీరు దురుసుగా ప్రవర్తించారు. 


శ్రీ మద్దింశెట్టి కుటుంబానికి చెందిన రైస్‌మిల్‌పై కూడా వీరు దాడిచేసి 6 
వేలరూపాయిల విలువైన యంత్రసామాగ్రిని ధ్వంసం చేయటం జరిగింది. 


ఈ సమయంలోనే విలీన అనుకూలవాదులైన శ్రీతోటవెంకట వేణు 
గోపాలరావు, శ్రీ తోటపకీర్‌ రావుల ఇళ్ళపై దాడిచేసి వారిని చితకబాదారు. ఫరంపేట 
లోని శ్రీదడాల ఇంటిపై కూడా ఈ విలీనవ్యతిరేక శక్తులు దాడిచేయగా, ఆ ఇంటిలో 


yanam vimochanodyamam pmd.pmd 38-39 


ఉన్నవారు వీరిని సమర్ధవంతంగా ఎదుర్మోవటంతో, అక్కడి నుంచి చల్లగా 
జారుకొన్నారు. 


ఆ రోజు జరిగిన దాడులు లూటీలలో జరిగిన ఆస్తినష్టం సుమారు 
50వేలరూపాయిలుగా అంచనా వేయటం జరిగింది. (ర: హిందూ, 25, మే 1954, 
ఆంధ్రపత్రిక 25 మే 1954) 

ఈ ఉదంతాన్ని (ఫఫెంచ్‌ప్రభుత్వం ఖండించినప్పటికీ దీనికి కారణాన్ని మాత్రం 
విమోచన ఉద్యమకారులపై మోపే ప్రయత్నం చేసింది. ఫరంపేటలోకి 20 మంది 
విమోచన కార్యకర్తలు (ప్రవేశించి, యానాంకు చెందిన ఇద్దరు (ఫ్రెంచ్‌ పౌరులను 
కొట్టటం జరిగిందనీ, ఆ తరువాత సుమారు 500 మంది ఆంధ్రులు, పోలీసుల 
సహాయంతో ఫరంపేటలో భీభత్సం సృష్టించారనీ ఈ సంఘటనలన్నింటిలో శ్రీ 
మద్దింశెట్టి పాత్ర ఉండటం వల్ల కోపోద్రిక్తులైన యానాం ప్రజలు వారి ఇంటిపై దాడి 
చేసారు - అంటూ (ఫైంచ్‌వారి వాదన సాగింది. 


ఈ దాడుల అనంతరం శ్రీ మద్దింశెట్టి కుటుంబానికి చెందిన 16 మంది 
సభ్యులు యానాం విడిచి, భారతావనిలో తలదాచుకున్నారు. 

ఈ సంఘటనపై శ్రీ మద్దింశెట్టి, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ దవులూరి రాజారావు 
మరియు శ్రీ కోన నరసయ్యలు సంయుక్తంగా అప్పటి (ఫ్రెంచ్‌ ఓవస్‌సీస్‌ మంత్రికి 
“శ్రీ మద్దింకౌట్టి ఇంటి లూటీకి, లారి కుటుంబసభ్యులపై అఫూాయిత్యాలకు మరియు 
ఇతర విలీనలాదుల ఇళ్ళపై దాడులకు నుక సూత్రధారులు జడ్జి శ్రీ గిరొలేన్‌, 
ఉన్నత ఫ్రెంచ్‌పోలీసు అధికారి శ్రీ బొర్నెట్‌ మరియు స్థానిక ఫ్రెంచ్‌ పోలీనులు* 
అని టెలిగ్రాం ఇచ్చారు. 

ఆ తరువాత శ్రీ కోన నరసయ్య, శ్రీ దవులూరి రాజారావులు ఈ విధమైన 
ప్రకటన చేశారు. (వీరు మున్సిపల్‌ మెంబర్లు) 

“యానాం వ్రజలచే అన్నుకోబడి యానాం మున్సితల్‌ తరిఫాలనను 
కొనసాగిన్తున్న భాద్యతాయుతల్టైన మేము, యానాం వ్రజలు భారతావనిలో 


3/5/2022, 3:04 PM 


విలీనం చెందటాన్ని బలంగా కాంక్షిన్తున్నారని చెప్పగలము. కానీ ఈ చిన్ని 
ప్రాంతానికి చెందిన అడ్మినిస్ట్రేటర్‌ మరియు పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు 
గురిచేస్తున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వం తన భారత స్థావరాలను రిఫరెండం 
లేకుండానే ఖాళీచేసి ఇళ్ళిఫోలాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము." 

న యానాం తరిపాలనా వ్యవస్థ గూండాల 
ద్వారా జరిలీన్మున్న దారుణవ్లాన అణచిలేత వురియు 
భయోత్సాతం కారణంగా త్వరలోనే యానాం లోవల మరియు 
సరిహద్దుల వద్ద గొప్ప ప్రజా ర్రతిచర్యకు దారితీయగలదు. 
యానాం నుంచి అధిక సంఖ్యలో రిత్యూజీలు (భాధి తులు) 
భారతావనిలోకి తలదాచుకోవటానికి ఇళ్తున్నారు. ఆ విధంగా 
సరిహద్దులలో పెరుగుతున్న అలజడిని భారతపోలీనులు అంతో 
కాలం నిలువరించలేరూ అని వీరిరువురూ ప్రకటించారు. (ర; 
హొందూ, 25, మే 1954 


ఆ తరువాత వీరు కూడా యానాం విడిచి బయటకు వచ్చేసారు. 


శ్రీమద్దింశెట్టి ఇంటిపై జరిగిన దాడి అంతర్జాతీయంగా కూడా 
చర్చనీయాంశమైంది. భారత్‌-ఫ్రెంచ్‌ అంబాసిడర్‌ల మధ్య ఈ విషయంపై చాలా 
వాదోపవాదాలు జరిగాయి. ఫ్రెంచి గవర్నర్‌ శ్రీమనార్డ్‌, తన పోలీసులతో ఈవిధంగా 
విమోచన ఉద్యమకారులపై దాడులు చేయిస్తున్నారని విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. 

భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని “యానాం ప్రజలకు రక్షణ కల్పించాలనీ, 
లేనితడల వ్రజలు చట్టాన్ని తవు చేతుల్లోకి తీనంకొన్నట్టయితే తరిన్మితి 
జటిలమవుతుందని యానాం నాయకులు భారత ప్రభుత్వాన్ని కోరారు. 

దరిమిలా భారత కౌన్సిల్‌ జనరల్‌ శ్రీ కేవల్‌సింగ్‌ ఫ్రెంచ్‌ ప్రభుత్వాన్ని “చర్చలు 
వివలమయ్యువరకూ అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ సాలా వేచిఉండాల్సింది. అపుడు యానాం 


yanam vimochanodyamam pmd.pmd 40-41 


లోకి వ్రలేశించిన భారతదేశ భక్తులను తేలికగా కాల్చి ఫారేసే స్వేచ్చ ఆయనకు 
ఉండేది * అంటూ ఘాటుగా విమర్శించారు. 


అంతేకాక భారత ప్రభుత్వం పారిస్‌లో ఉన్న తన అంబాసిడర్‌ను యానాం 
దాడుల విషయాల పట్ల స్పందించి, తీవ్రంగా ఖండించమని, అక్కడ జరుగుతూ 
ఉన్న భారత-ఫ్రాన్స్‌ చర్చలను యానాం సంఘటనలు ప్రభావితం చేసేలా చేయమని 
కోరింది. 


ఫ్రెంచ్‌ సెక్రటరీ జెనరల్‌ శ్రీ ఎస్కర్‌గుయిల్‌ పర్యటన 

భారత కౌన్సిల్‌జనరల్‌ కోరిక మేరకు అల్లర్లను చక్కదిద్దటానికె (ఫ్రెంచ్‌ 
సెక్రటరీ జెనరల్‌ అయిన శ్రీఎస్మర్‌ గుయిల్‌ గారు పర్యటించారు. శ్రీఎస్మర్‌గుయిల్‌ 
1954 మే 25న కాకినాడలో దిగిన వెంటనే కాకినాడ కలక్టర్‌ శ్రీఎస్‌. 
సాంబమూర్తిగార్ని కలసి యానాం విషయాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ మద్దింశెట్టి, 
శ్రీ దడాల, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ కామిశెట్టి, శ్రీ యర్రా తదితరులు కాకినాడ 
ట్రావెలర్స్‌ బంగ్లాలో శ్రీ ఎస్మర్‌గుయిల్‌ను కలసి శ్రీసాలా విలీనవాదులపై జరుపుతున్న 
దమనకాండ గురించి వివరించారు. శ్రీ సాలాను బదిలీ చేస్తే మీరు తిరిగి యానాంలోకి 
వెళతారా అని ఎస్సుర్‌గుయిల్‌ అడగగా మేము వెళ్ళమనీ, యానాం భారతావనిలో 
కలనిన తరువాతే తిరిగి యానాంలోకి ప్రవేశిస్తాము అని ఈ నాయకులు దృఢంగా 
బదులిచ్చారు. శ్రీఎస్మర్‌గుయిల్‌ చేసేదేమీ లేక యానాంలో శాంతిభద్రతలు 
కాపాడతానని వీరికి హమీ ఇచ్చారు. (6: హిందూ, 27, మే 1954). 


శ్రీ ఎస్మర్‌గుయిల్‌ కాకినాడ కలక్టరుతో కలసి యానాన్ని సందర్శించారు. 
అంతవరకు జరిగిన సంఘటనల పట్ల అధికార విచారణ చేపట్టారు. అప్పటికి 
అరెస్టుచేయబడి జెలులో ఉన్న కొంతమంది కార్యకర్తలను విడుదల చేయించారు. 


3/5/2022, 3:04 PM 


లూటికి గురెన శ్రీ మద్దింశెట్టి ఇంటిని సందర్శించి, తగు నష్టపరిహారం ఇప్పిస్తానని 
హామీ ఇచ్చారు. తిరిగి కాకినాడ చేరుకున్న తరువాత శ్రీ ఎస్మర్‌గుయిల్‌, శ్రీదడాల, 
శ్రీమద్దింశెట్టిలతో ట్రావెలర్స్‌ బంగ్లాలో మళ్ళీ సమావేశమయ్యారు. ఈసారి శ్రీ 
ఎస్మర్‌గుయిల్‌ యానాంలో గూండాల దాడులు జరిగాయని ఉద్యమకారులు చేస్తున్న 
వాదనలో కొంత నిజముందని అంగీకరించారు. ఈ విషయాలన్నింటిని 
కమీషనర్‌గారికి తెలియచేస్తాను అని హామీ ఇచ్చారు. (గవర్నర్‌ అన్న పదం వలసపాలన 
వాసనలను కలిగిఉండటంతో 1947లో శ్రీబారోన్‌ గవర్నర్‌ అన్న పదాన్ని కమీషనర్‌ 
అని మార్చాడు. అందుకనే కొన్ని పుస్తకాలలో గవర్నర్‌ను కమీషనర్‌ అని ఉదహరించటం 
జరిగింది). ఈ సమావేశంలో “ఆంధ్రలో మద్యనిషేధం ఉన్న కారణంగా యానాం 
నుంచి కావుసనారా మరియు మద్యంలు అక్రమంగా అంద్రాకు రవాణా 
అవుతున్నాయని, దీని ద్వారా లాభాలు గడిన్తున్నలారు యానాంలో జరిగే 
అల్లర్లకు ఆర్థిక సహయం చేస్తున్నారనీ, కనుక యానాం నుంచి మద్యం 
అక్రమ రఠాణాను అరికట్టగలిగితే, ఉద్యమకారుల ఖైఖరిని నిరసించేలాళ్ళే 
ఉండరు * అని శ్రీ దడాల విశ్లేషించారు. (రి: హిందూ, 28, మే 1954. 


శ్రీ ఎస్మర్‌గుయిల్‌ శ్రీ దదాల వాదనను ఖండించలేదు. మద్యం అక్రమ రవాణాను 
అరికట్టమని శ్రీ సాలాకు చెపుతానని హామీ ఇచ్చారు. దాడులపె ఉద్యమకారులు 
ఇచ్చిన మెమరాండంను శ్రీ ఎస్మర్‌గుయిల్‌ స్వీకరించి, నష్టపోయినవారికి తగిన 
పరిహారాన్ని ఇప్పించగలను హామీ ఇచ్చారు. పరిస్థితుల తీవ్రతను గుర్తించిన శ్రీ 
ఎస్మర్‌గుయిల్స్‌ అప్పటి దాడుల విషయంలో వివాదస్పదమైన యానాం జడ్జి శ్రీ 
గిర్‌మెన్‌కు రక్షణ ఉండదని తలచి తనతో పాటు పాండిచ్చేరీకు తీసుకువెళ్ళిపోయారు. 


శ్రీ ఎస్మర్‌గుయిల్‌ పర్యటన తరువాత యానాంలో నెలకొని ఉన్న ఉద్రిక్త 
వాతావరణాన్ని అధ్యయనం చేయటం కోసం భారత కౌన్సిల్‌ జనరల్‌ శ్రీ కేవల్‌సింగ్‌ 
కూడా యానాంలో పర్యటించారు. వీరు యానాంలోని ఉద్యమనాయకులను, 


yanam vimochanodyamam pmd.pmd 42-43 


కాకినాడ కలక్టరును, శ్రీ సాలాను కలుసుకొని పరిస్థితులను అంచనావేశారు. వీరిరువురి 
పర్యటనల అనంతరం కూడా యానాం భయం గుప్పెటిలోంచి బయటకు 
రాలేకపోయింది. (6: హిందూ, 31, మే 1954. 


ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులలో, (ఫ్రెంచ్‌ దేశస్థుడయిన అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ 
సాలా యానంలో ఉండటం క్షేమదాయకం కాదని శ్రీఎస్మర్‌ గుయిల్‌ భావించారు. 
అందుకనే తాను పాండిచేరీ చేరగానే శ్రీ సాలాను పాండిచేరీకి పిలిపించడం జరిగింది. 
శ్రీ సాలా క్షేమంగా యానాం దాటి కాకినాడలో రైలు ఎక్మేదాకా ఆయన రక్షణ 
భాద్యతను, శ్రీ కేవల్‌సింగ్‌ కోరిక మేరకు, శ్రీదడాల స్వీకరించారు. శ్రీదడాల వీరిని 
సురక్షితంగా యానాం దాటించి కాకినాడలో సర్మారు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించారు. (రిఫరెన్స్‌: 
దడాల ఆత్మకధ) 


ఉద్యమకారుల సహనం 

మే 26న యానాం వంతెనకు అవతల పెద్ద బహిరంగసభ ఏర్పాటు 
చేయటమైనది. దీనికి శ్రీ కోన నరసయ్య అధ్యక్షత వహించారు. ఇందులో శ్రీ దడాల 
దవులూరి రాజారావు, శ్రీ కస్తూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభను 
భగ్నపరచాలని కొందరు అల్లరిమూకలు వంతెనకు యానాం వైపున ఉండి డప్పులు 
వాయిస్తూ అల్లరి చేసాయి. దీనికి ఉద్యమకారులు అసహనానికి గురై, వంతెన దాటి 
మీ డవ్ములు లాక్కొని మిమ్ములను వాయించగలము. అని హెచ్చరించారు. శ్రీ 
కస్తూరి సుబ్బారావు వీరిని వారించి శాంతపరిచారు. యానాం విమోచనమైన తరువాత 
మీ భరతం పడతాం అని శ్రీ దడాల అన్నారు. (6: హిందూ, 27, మే 1954). 


1954 మే 28న శ్రీ యర్రా మరియు శ్రీ కోనలకు చెందిన కొబ్బరికాయల 
గోడౌన్లను, ఉద్యమ వ్యతిరేకులు నాశనం చేయటం జరిగింది. ఫరంపేటలోని శ్రీ 


3/5/2022, 3:04 PM 


దడాల ఇంటిపై కూడా వారి ప్రతాపం చూపించి, విలువెన ఫర్నిచర్‌ను, రాగిపాత్రలను, 
ధాన్యం బస్తాలను ఎత్తుకుపోయారు. వీటి విలువ సుమారు వెయ్యిరూపాయిలుగా 
గుర్తించటం జరిగింది. అంతేకాక అక్కడి స్త్రీలపై కూడా దురుసుగా వ్యవహరించారు. 
(6: హిందూ, 29, మే 1954). 


భారత-(ఫ్రాన్స్‌ దేశాల మధ్య (ఫెంఛ్‌ కాలనీల నిమిత్తమై చర్చలు జరుగుతున్న 
తరుణం కనుక ఉద్యమకారులను రెచ్చగొట్టినా సంయమనంతో వ్యవహరించాలని, 
ప్రతిదాడులు చేయరాదని శ్రీ కేవల్‌సెంగ్‌ ఉద్బోధించారు. అందుచేత ఉద్యమకారులను 
ఎవరు ఎన్నిరకాలుగా కవ్వించినా వారు ఎంతో ఓర్పుతో భరించి తాము 
సాధించాలనుకున్న యానం విమోచనాన్నే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగారు 


కమ్యూనిష్టుల సభ 


యానాం ప్రజలకు ఏవిధమైన లోటుపాట్లు జరగవని తమ స్థావరాలలో 
ఒక్క అంగుళమైనా భారతప్రభుత్వం కలుపుకోలేదనీ--ముందుముందు ఇక్కడి ప్రజలకు 
ఇంకా ఉపకారాలు చేస్తామనీ అంటూ (ఫ్రెంచి అధికారవర్గం ప్రచారం చేయించింది. 
(ఫ్రెంచి ప్రభుత్వం చేసే ఇట్టి ప్రచారంలో కల సత్యాన్ని ప్రజానీకానికి తెలియచేయటం 
కోసం యానం చుట్టూ ఉద్యమకార్యకర్తలు ఆర్థికదిగ్భంధనం జరిపారు. యానాంకు 
వచ్చే నిత్యావసర సరుకులను నిలుపు చేసారు. కాకినాడ నుంచి యానాం వచ్చే 
వాహనాలను బోట్లను ఆపివేసారు. నిత్యావసర వస్తువులు రావటం నిలిచిపోవటంతో 
యానాంలోని పౌరజీవనం స్థంభించి పోయింది. దానితో ఇక్కడి (ఫ్రెంచి ప్రభుత్వం 
యొక్క నిస్సహాయతా, నిస్సత్తువా యానం పౌరులందరికీ తేటతెల్లమైపోయింది. 


యానం ప్రజలను ఈ విధంగా భాధించటం మంచిది కాదని చెప్పటానికి, 
380 మే 1954న ఆంధ్రకమ్యూనిష్టులు ఒక సభ నేర్పాటుచేసారు. యానాంను 


yanam vimochanodyamam pmd.pmd 44-45 


భారతావనిలో విలీనం చేయాలని ఈ సభలోని వ్యక్తలు కోరారు. ఆంధ్ర కమ్యూనిష్టు 
పార్టీ నాయకుడు శ్రీ కానేటి మోహన్‌ 


TTR Ce యానాం త్రజలు నరుకులను దిగుమతి 
బేనుకోకటానికి తవిధల్టైన ఆటంకాలు అతర్పరచరాదు. 
లేందుకంటో బీనితల్ల యానాంలోని ఫేదత్రజలు ఇక్కట్లకు 
గురత్రతారు. యానాం భారతాలనిలో విలీనమైతే వచ్చా 
త్రయోూజనాలను యానాం త్రజలకు విశదతరిచి లారిని 
ఒప్పించాలి, లారి ఇష్టాలకు రక్షణ కల్పిస్తాము అని హోమీ ఇల్వాలి. 
యానాం ప్రజలలోని ప్రతి ఒక్కరూ వ వ్రతిభుటన లేకుండా 
విలీనానికి నిదృతడినత్పడుం మాత్రలేం ఉద్యవుకారులు 
యానాంలోకి ప్రవేశించాలి. అంటూ ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని 
చేసారు. (6: హిందూ, 31, మే 1954) 


కమ్యూనిష్టులు ఈ విధంగా విమోచన పోరాట కార్యకర్తల ఎత్తుగడలను పక్క 
ఖండిస్తూనే యానాం భారతావనిలో విలీనం చెందాలని చెప్పటంతో విలీన వ్యతిరేక 
వాదులు నిరుత్సాహపడి “ప్‌... వీళ్ళూ విలీనవాదులే అనుకుంటూ వెనుతిరిగారు. 


1954 మే 31న ఉద్యమకారుల కేంపులో “(ఫ్రెంచ్‌వారి దురాగతాలు - 
యానాం పోరాట ఉద్యమము” అంశంగా జార్జిపేటకు చెందిన శ్రీ సురాపాత్రుడు 
మరియు శ్రీ వీర్రాజుల బృందంచే బుర్రకథ ఏర్పాటుచేయటమైనది. కాలువకు 
యానాం ఒడ్డున కూర్చుని, వందలాది యానాం ప్రజలు ఈ బుర్రకథ విని 
విమోచనోద్యమ భావాలను (గ్రహించారు. బుర్రకథ అనంతరం జరిగిన సభలో శ్రీ 
దడాల మాట్లాడుతూ 


3/5/2022, 3:04 PM 


“ఈ సభలనేవి యానాం ప్రజల మననులు మార్చి, 
వారిని ఉద్యమానికి మద్దతు తెలిపీలా చేయటానికే నన్నారు. 
యానాంకు వచ్చే నరుకులను నిలితి తోయటామునేది, 
యానాం త్రజలను బాధించటానికి కాదనీ, అ్రంచ్‌లారి 
నినృళాయతను, డొల్లతనాన్ని బయల్పరచటం కోనమేననీ* 
అన్నారు. (అంతకు మునుపే శ్రీ సాలా యానాంలోకి సరుకులను 
ఇతర (ఫెంబ్‌ కాలనీల నుండి తెప్పించగలను అని (ప్రగల్బాలు 
వలుకుతారు) (రి: హిందూ, 1, జూన్‌, 1954). 


(ఫ్రెంచ్‌ ఇండియా విముక్తి పోరాటం రోజురోజుకు తీవ్రతరం కాసాగింది. 
ఈ కారణంచేత యానాం ప్రజలలో భిన్నాభిప్రాయాలు చోటుచుసుకున్నాయి. (ఫెంఛ్‌ 
పోలీస్‌సిబ్బంది అణచివేత ధోరణి వలన అనేక కుటుంబాలు యానాం వదిలి 
కాకినాడలో తలదాచుకోవటానికి వెళ్ళసాగాయి. (ర: (ఫ్రెంఛ్‌ ఇండియా స్వాతంత్ర్య 
అమరజ్యోతి- పాంచ్‌ రామలింగం పి.నం. 58). యానాం వీధులలో పెద్దసంఖ్యలో 
గూండాలు, రౌడీలు, కత్తులు, లాఠీలు ధరించి యానాం విముక్త పోరాట కార్యకర్తలను 
హింసించేవారు. 

యానాంలో జరుగుతున్న హింసాకలాపాలు మరియు రెచ్చగొట్టే సంఘటనలు 
పట్ల భారతప్రభుత్వం (ఫ్రెంచ్‌ అధికారుల వద్ద తన తీవ్రనిరసన తెలియచేసింది. 
దీనికి విలీనవ్యతిరేక శక్తులు వారి కార్యకలాపాలను ఇంకా ఉధృతం చేసారు. 
కిరాయిగూండాలతో జాతీయ వాదులపె దాడులు చేయించారు. వీరు పట్టపగలే 
జాతీయవాదులపై దాడి చేసేవారు. ఇళ్ళలోకి చొరబడి లూటీలు చేసారు. 

అప్పట్లో జరిగిన దాడులను శ్రీబొల్లోజు బసవలింగం గారు ఈ విధంగా 
వివరించారు. 

టి ఇక్కడి గూండాలు విలీనకరణ ాదుల్ని పెట్టిన భాధలు 

అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక దిగృంధనం చేసిన సమయంలో ఇక్కడి 


yanam vimochanodyamam pmd.pmd 46-47 


గూండాలు విజ్యంభించి చేసిన అత్యాచారాలకు అంతం లేదు. 
23-5-54 తేబీన ఇక్కడ మేయరు శ్రీ మద్దింశెట్టి సత్యానందం 
గారి ఇల్లు పూర్తిగా దోచి లేసారు. విలీన కరణలాదుల వీపులు 
విమానం మోతెక్కించారు. ఆ రోజునే నాపై కూడా కర్ర లెత్తి 
నానా దుర్భాషలు ఆడారు. అంతటి ఫొంసా కాండ గ్రాకుంలో 
నడుస్తున్నా ఫ్రెంచ్‌ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఫ్రెంచి 
గూండాల దొర్జన్యానికి లెక్కసవడి, ఉద్రేకితలైపోయిన ఇక్కడి 
వ్రజానీకం ఇక ఫ్రెంచి పాలనను నఫాంచలేకపోయింది. దానికి 
తోడు ఫ్రెంచివారు, ఉప్పెనలా వస్తూన్న ఉద్యమ తీవ్రతను గుర్తించి 
తమ ఒత్తిడిని అధికం చేసారు. ఇక స్థానికులు ఈ ఒత్తిడిని 
లేంతో కాలం తట్టుకోలేకపోయారు. (మాతృసేవపత్రిక 30- 
10-1954) 


రోజురోజుకీ యానాంలో దాడుల తీవ్రత పెరగసాగింది. ఉద్యమకారుల ఇళ్ళపై 
దాడులు జరిగినపుడు ఫ్రెంచ్‌ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించేవారు. ఆ 
కారణంగా యానాం విడిచి భారతభూభాగంలోకి వెళ్ళే రిఫ్యూజీల సంఖ్య క్రమక్రమంగా 
పెరగసాగింది. 


భారతదేశంలోని (ఫ్రెంచి కాలనీల భవితవ్యంపై పారిస్‌ లో 14 మే నుండి 
4 జూన్‌ వరకు ఇరుదేశాల ప్రతినిధులమద్య సుదీర్హమైన చర్చలు జరిగాయి. ఈ 
చర్చలలో ఈ కాలనీల సార్వభౌమత్వం ఎలా అప్పగించాలన్న అంశంపై ఇరు వర్గాలు 
ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. తన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 27 (ప్రకారం 
కాలనీలలోని ప్రజలందరూ రిఫరెండం జరుపుకొని ఆమోదిస్తే తప్ప వాటిని భారత్‌ 
కు అప్పగించే అవకాశంలేదని ఫ్రాన్స్‌ పట్టుపట్టింది. రిఫరెండం లేకుండానే ఆ 
కాలనీలను తమకు బదలాయించాలని భారత్‌ వాదించింది. ఆ కారణంగా దాదాపు 


3/5/2022, 3:04 PM 


20 రోజుల పాటు ఇరుదేశాలమద్య జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. 


జూన్‌ 2న శ్రీ సాలాగారు పాండిచ్చేరీ వెళ్ళిపోయారు. ఈ సమయంలోనే 
(ఫ్రాన్స్‌-భారతదేశాలు, (ఫైంఛ్‌ కాలనీల భవితవ్యంపై జరుపుచున్న చర్చలు 
విఫలమయ్యాయన్న వార్త యానాం చేరింది. 


11 జూన్‌ న యానాం జడ్జి అయిన శ్రీ శివా గారిని ఇంచార్జ్‌ ఎడ్మినిస్టేటర్‌ 
జ జ 
గా నియమించడం జరిగింది. 


యానం నాయకుల విమోచన భావాల పరిణామక్రమం 
యానాంలోని ప్రముఖ నాయకుల మనస్సులు ఏ విధంగా జాతీయవాదంవైపు 
మొగ్గు చూపాయో వారు ఏ విధంగా క్రమ క్రమంగా (ఫ్రెంచ్‌ అనుకూల ధోరణి నుండి 
విలీనానికి అనుకూలంగా, తమ కార్యసరళిని మార్చుకొన్నారనేది ఈ క్రింది విధంగా 
చెప్పుకోవచ్చు. (6: జార్జిసాల వ్యాసం. తరువాత అద్యాయంలో వివరాలు చూడండి) 
1. ఏప్రిల్‌ 6, 1954న మేయర్‌ (్రీ మద్దింశెట్టి సత్యానందం, _ శ్రీ 
కనకాల తాతయ్య, మరియు ఇతర మెంబర్లు ఫ్రెంచ్‌ పాలన కొనసాగాలని 
మున్సిపల్‌ తీర్మానం చేసుకొన్నారు. 


2. వీరు 15 ఏప్రిల్‌ 1954లో (శీ దడాలను కలిసారు. 


3. 17 ఏప్రిల్‌ 1954 లో శ్రీ కనకాల తాతయ్య యానాంలో జరిగిన 
(ఫ్రెంచ్‌ విధేయ విద్యార్థి ఊరేగింపునకు సహకరించారు. 


yanam vimochanodyamam pmd.pmd 48-49 


4. 25, ఏప్రిల్‌ 1954 న విలీనవాదులు జరుపుతున్న ఒక సమావేశంలో 
వీరు పాల్గొన్నారు. 
౧ 


ర్‌. ఆ సమావేశంలో భారత అధికారులు కూడా పాలుపంచుకున్నారు 


6. విలీనవాదుల కేంపులో చేరవద్దని చెప్పటానికి వీరికి అప్పటి అద్మిని 
సీటర్‌ సమన్లు పంపటంతో వీరు 28, ఏప్రిల్‌ 1954న యానాం 
విడిచిపోయారు.. 

7.వీరంతా విలీనానికి అనుకూలంగా 29, ఏప్రిల్‌ 1954న తీర్మానం 
చేసుకున్నారు. 


పైన వర్ణించిన సంఘటనల క్రమాన్ని గమనించినట్లయితే ఏప్రిల్‌ నెల 
మొదట్లో యానాంలో ఉండిన (ఫెంఛ్‌ అనుకూలధోరణి ఏప్రిల్‌ నెలాఖరుకల్లా 
తారుమారు అయ్యింది. దీనికి ప్రేరణ (ీదడాలే అని చెప్పుకోవచ్చు. 


ఇంతేకాక ఈ క్రింది ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 
1. వలసపాలనపై అంతర్జాతీయంగా సర్వత్రా నిరసన ఎదురవుతున్న 
తరుణమది. 
2. ఫ్రెంచ్‌ వారు భారత భూభాగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి అప్పటికే 
ఢిల్లీ స్థాయిలోచర్చలు జరుగుతూ రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. 
8. పాండిచేరీలో (ఫ్రెంచ్‌ విధేయునిగా ఉండిన క్రీ గుబేర్‌ తన పక్షాన్ని 
మార్చుకొని విలీనవాదిగా మారి నెట్టుపాకంలో (ఫ్రెంచ్‌ వారికి సమాంతర 
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. . 
4. అప్పటికే (శీ దడాల కార్యకర్తలు బయట నుండి శ్రీబొల్లోజు బసవలింగం 
వారి మిత్ర బృందం లోని యువకులు యానాంలోనే ఉంటూ, ప్రజలను 
జాతీయవాదం వైపు మొగ్గుచూపేలా ప్రచారంచేయటం. 


3/5/2022, 3:04 PM 


5. ముందు చూపు కలిగిన రాజకీయ నాయకులుగా వీరంతా ప్రజల 
నాడిని గమనించటం, భవిష్యత్తులో వీరు పోషించబోయే రాజకీయ పాత్రను 


దర్శించగలగటం. 


yanam vimochanodyamam pmd.pmd 


50-51 


యానాం వివెరాచనం 


న్యాయాధిపతి శ్రీ శివా నిర్వహణ భాధ్యతలు స్వీకరించిన తక్షణం 
యానం విమోచన పోరాటనాయకులు తమ పోరాట నూతన పధకాలని 
రూపొందించుకోవటం కోసం యానాం సరిహద్దుల్లో సమవేశమయ్యారు. 
యానాన్ని (ఫెంచిపాలన నుండి విమోచనం కలిగించటానికి ఇదే సరైన 
సమయమని ఉద్యమనాయకులు భావించారు. (19 వ తారీఖున జరిగిన ఒక 
మీటింగులో. శ్రీదడాల 24 ఏ(పైల్‌న యానం విమోచనం జరపాలని చెప్పారు కాని 
ఆ పధకం కార్యరూపం దాల్చలేదు). 

ఈ పోరాట నాయకుల రక్షణార్థము మరియు హింసాత్మక ఘటనలు 
జరగకుండా చూసేందుకు, అప్పటి కాకినాడ కలెక్టరు గారు, విశాఖపట్టణం నుండి 
200 సాయుధ బలగాలను రప్పించి, వీరికి సహాయంగా ఉంచారు. (6; జర్నల్‌ ఆఫ్‌ 
హిస్టారికల్‌ సొసెటీ, వాల్యుమ్‌ 20, 2001). 

: ఆ తరుణంలో 1954 జూన్‌ 12న, అల్లర్లు లేవదీసే కొందరు 
తీవ్రవాదులు విలీన పోరాట నాయకుల స్థావరాలపై దాడిచేసి, కాల్పులు జరిపి, 
వారిని దోచుకొనే ప్రయత్నంచేసారు. ఈప్రయత్నంలో అనేకులు తీవ్రంగా 
గాయపడ్డారు. దానికి యానాం ప్రజలు కోపోద్రిక్తులైనారు. వారు మూకుమ్మడిగా 
విలీన ఉద్యమనాయకుల గుడారాలవద్దకు వచ్చి వీరిని యానాంలోకి ప్రవేశించి 
పరిపాలనను కైవశం చేసుకోవలసినదిగా కోరారు. (6: గెజటర్‌ ఆఫ్‌ ఇండియా, 
వి.సుబ్బయ్య, పాంచ్‌రామలింగం, 14 జూన్‌ 1954 హిందు పత్రికలనుంచి -ఈ 
ఉదంతం యొక్క సాధికారికతను తరువాతి చాష్టర్‌లో చెప్పటం జరిగింది.) 


అది ఆదివారం, జూన్‌ 13,1954 ఆ రోజు ఉదయాన్నే శ్రీదడాల, 


శ్రీమద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ యర్రా సత్యన్నారాయణ, శ్రీ 
కామిశెట్టి పరశురామ్‌, శ్రీ కోననరసయ్య, కాకినాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు 


3/5/2022, 3:04 PM 


శ్రీ భయంకరాచారి మరియు సుమారు ఓ వేయిమంది అనుచరులు ఒక సమూహంలా 
యానాంలోకి ప్రవేశించారు. ఈ బృందం యానాం ఎడ్మిని(్టేటర్‌ బంగళా వైపు 
కదంతొక్కుతూ కదిలింది. ఆ బంగళాను ముట్టడించి అక్కడి ఫ్రెంచ్‌ జండాను 
తొలగించి భారతజండాను ఎగురవేయాలన్నది వీరి ఉద్దేశ్యం. శ్రీదడాల ఒక 
మెగాఫోన్‌లో - మేము సంభఖ్యాఫరంగా లక్కువ - సాయుధులమై ఉన్నాము, 
మీరు క్రతిభుటించినట్ల్టయితే అది నివక్రయోజనమకుతుంది - అని హెచ్చరిస్తూ 
దయచేసి సహకరించండి అని (ఫ్రెంచి అధికారులను కోరతూ ముందుకు కదిలారు. 
అయినప్పటికీ వినకుండా ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు 
(అప్పటి పోలీసుల సంఖ్య 23, వారికి సారద్యం వహించింది శ్రీగిరి సుబ్బారావు) 
అవి వీరికి దగ్గర లో పెద్ద శబ్ధం చేసుకుంటూ పేలాయి దానికి వీరంతా మన్యం వారి 
మేడ గోడకు ఆనుకుని రక్షూపొందారు దీనికి ప్రతిచర్యగా విమోచన ఉద్యమ బృందంలో 
ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంతో 
వ్యవహరించి, ఏవిధమైన పౌరనష్టం జరగకుడా (ఈ సందర్భంలో) ఫ్రెంచి పోలీసులను 
నిర్వీర్యం చేసి నిరాయుధులను కావించారు. (శ్రీదడాల ఆత్మకథ) 

వీళ్ళ రాక తెలుసుకొన్న ్రెంచివిధేయ శక్తులు తలోదిక్కుకు పరిగెట్టి 
దాక్కున్నారు. కొంతమంది ఎదుర్లంక, మరియు ఇతర ప్రాంతాలకు పారిపోయ్యారు. 
మరికొంతమంది అటకలపైన, గుళ్ళలోనూ, సురక్షితమనుకున్న ఇతరప్రాంతాలలోనూ 
తలదాచుకున్నారు కొంతమందైతే ఆత్మరక్షణకై తుపాకీ చెంత నుంచుకొన్నారు (6: 
జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ సొసైటీ, వాల్యుమ్‌ 20, 2001). 


ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటర్‌ బంగళాను చేరుకుని 
అప్పటి ఎడ్మినిస్టేటర్‌ ఇన్‌చార్జ్‌ శ్రీశివాగారి నుండి అధికారులను స్వాధీన 
పరచుకున్నారు. శ్రీ శివాగారు పరిస్థితిని సమీక్షించి, ప్రతిఘటించినట్లయితే తలెత్తే 
శాంతిభద్రతల సమస్యను దూరాలోచన చేసి అధికారాలను బదలాయించారు. ఆరోజే 
శ్రీ శివా పాండిచేరీకి ఈ విధంగా టెలిగ్రాంఇచ్చారు. 


yanam vimochanodyamam pmd.pmd 52-53 


ప్రజలు యానాం నిర్వహణని ఈనాడు ఉదయం 6 గంటలకు 
త్రతిళంటన ఉన్నత్పటికీ స్వాబీనం చేనుకున్నారు. అన్ని 
కార్యాలయాలు ఇప్పుడు ప్రజల ఆధీనమై ఉన్నవి. లఅవరికీ 
ప్రాణతోని లేదు. కొందరు న్వల్పంగా గాయతడ్లారు. 
త్రభుత్యోధ్యోగంలకు యానాంలోఉండి వని చేయటమా లేదా 
పాండిచేరీ ఇళ్చిపోవటమా అనే చాయిస్‌ ంలికు ఈయబడినది. 


(ఫ్రెంచి పరిపాలనలో యానం నుండి పాండిచేరికి పంపబడ్డ ఆఖరు 
అధికారిక సమాచారం ఈ టెలిగ్రామే. 


జూన్‌ 13న ఉద్యమకారులకు ఏరకమైన ప్రతిఘటన ఏర్పడలేదు. ఫరంపేటలో 
మాత్రం భారతపతాకాన్ని ఎగురవేయటానికి కొంతప్రతిఘటన ఎదురయ్యింది. చివరకు 
భారత పోలీస్‌ ఇన్స్‌ పెక్టర్‌ శ్రీకాదర్‌భాషా ఇక్కడ భారతపతాకాన్ని ఎగురవేశారు. 
యానం విమోచన సందర్భములో ఉద్యమ వ్యతిరేకులను శాంత పరచటంలో మున్సిపల్‌ 
సెక్రటరీ శ్రీఅబ్బుల్‌ రజాక్‌ పాత్ర చెప్పుకోదగినది. 


ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు, (ఫ్రెంచ్‌ విధేయులైన 
శ్రీకాపగంటి, శ్రీబాజీ, శ్రీఉమార్‌ల ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేయటం 
జరిగింది. 


విలీన కార్య కర్తలు మరియు సివిల్‌ దుస్తులలో ఉన్నకొంత మంది సాయుధ 
పోలీసులు యానాం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో 
యానాం ఇంచార్జ్‌ మేయర్‌ సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఫ్రెంచి విధేయుడు 
అయిన శ్రీ సమతం కృష్ణయ్య (78 ఏండ్లు) గారి వద్ద స్వీయాత్మరక్షణకై ధరించిన 
పిస్తోలును చూసి , ఆయనే కాల్పులు జరపటానకి ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో, 
వారిని కాల్చి చంపటం జరిగింది. యానాం విమోచనోద్యమంలో అసువులు బాసింది 
ఈయనాొక్కరే. (బహుసా శ్రీ శివా గారు టెలిగ్రాం ఇచ్చేసమయంలో ఈ విషయం 


3/5/2022, 3:04 PM 


తెలిసుండదు - అంతేకాక ఈయన చావుకి పాత రాజకీయకక్షలు కారణమని 
వదంతులున్నాయి). 

యానాం విమోచనోద్యమంలో చనిపోయిన శ్రీ సమతం కృష్ణయ్యను ఆయన 
(ఫ్రెంచ్‌ విధేయతను, చనిపోతూకూడా “ఫ్రాన్స్‌ వర్ధిల్లాలి” (వీవ్‌ లె ఫ్రాంసె) అని 
పలికిన ఆయన తుదిపలుకులను (ఫెంచ్‌ప్రభుత్వం 19, నవంబర్‌ 1954లో గుర్తించి 
ఆర్థర్‌ ఆథ్‌ నేషన్‌ అనే అవార్డును ప్రకటించింది. శ్రీసమతం కృష్ణయ్య అంతంత 
మాత్రం ఆరోగ్యంతోను, ముదిమి వయసులో కూడా ధైర్యంగా నిలబడి ఫ్రెంచ్‌ విలువల 
కోసం పరితపించి, బలిదానం చేసిన అమరజీవి అని (ఫ్రెంచ్‌ ప్రభుత్వం వీరిని 
స్తుతించింది. 

ఆరోజు ఉద్యమకారులు జాతిపిత గాంధీజీ, మరియు పండిట్‌ నెహ్రు ల 
చిత్రపటాలను అలంకరించి పట్టణవీధులలో ఊరేగింపు జరిపారు 

విమోచన ఉద్యమ నాయకులు థ్రీ శివాగారి నుండి అధికారాలను స్వీకరించిన 
తరువాత వారిచే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడమైనది. అందులో శ్రీ 
మద్దింశెట్టిసత్యానందం మాట్లాడుతూ “యానాం విమోచన మయినదనీ, భారత 
ప్రభుత్వం దీని వరిపాలన చేపట్టి, ఈ ప్రాంతమును రిఫరెండం లేకుండానే 
భారతావనిలో విలీనం చేసుకోలాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి 
శ్రీనెహ్రూకు, ప్రాన్స్‌ ప్రధానమంత్రికి, పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నర్‌కు టెలిగ్రాం 
ఇవ్వటం జరిగింది. (వివరాలు తరువాతి చాష్టర్‌లో కలవు) 

ఆరోజు మధ్యాహ్నం శ్రీదడాల అడ్మినిస్టేటర్‌గా భాద్యతలు స్వీకరించారు. 
శ్రీమద్దింశెట్టి ప్రెసిడెంటు, శ్రీకనకాల తాతయ్య వెస్‌ ప్రెసిడెంటు, శ్రీకామిశెట్టి, శ్రీయర్రా 
సత్యనారాయణమూర్తి మరియు శ్రీకోన నరసయ్యలు సభ్యులుగాను పాలక మండలి 
ఏర్పడి పదవీ భాద్యతలు చేపట్టారు. చిన్నా భిన్నమయిన శాంతి భద్రతలను తిరిగి 
స్థాపించటంలో ఈ పాలకవర్గం ఎంతో కృషి చేసింది. విమోచన ఉద్యమానికి 
వ్యతిరేకంగా పనిచేసిన కొంతమంది (ఫ్రెంచ్‌విధేయులను గాలించి పట్టుకొని వారికి 
క్షమావిక్ష పెట్టి వదిలి వేయడం జరిగింది. (శ్రీదడాల ఆత్మకధ) 


yanam vimochanodyamam pmd.pmd 54-55 


అలా ఉద్యమకారులచే జరపబడిన యానాం విమోచనము గూర్చి ఆలిండియా 
రేడియో మరియు పత్రికలు ప్రకటించాయి. 


27, జూన్‌ 1954 లో యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా 
జరుపుకున్నారు. 21 తుపాకుల కాల్పుల అనంతరం శ్రీమద్దింశెట్టి సత్యానందం 
(ఫ్రెంఛ్‌ పతాకాన్ని అవనతం చేసి భారతపతాకాన్ని ఎగుర వేసారు. పోలీసుల గౌరవ 
వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలలో శ్రీదడాల, శ్రీకామిశెట్టి, శ్రీయర్రా, 
శ్రీకోననరసయ్య వంటి ప్రభృతులు పాల్గొన్నారు. (ఆ దృశ్యాలను ఆనాటి ఫొటోలలో 
చూడవచ్చును). ఈ వేడుకలలో యానాం ప్రజలేకాక, పరిసర ప్రాంతాలైన నీలపల్లి, 
జార్జిపేట, కాపులపాలెంలకు చెందిన ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 


ఆ విధంగా యానాంలో సుమారు 2 శతాబ్దాల (ఫ్రెంచి పాలనకు తెరపడింది. 
(మొత్తం 230 సంవత్సరాలకాలంలో మద్య, మద్య బ్రిటిష్‌ వారి పాలనను మినహాయిస్తే, 
నికరంగా 183 సంవత్సరముల పాటు (ఫ్రెంచ్‌ వారు యానాన్ని పరిపాలించారు). 
(ఫ్రెంఛ్‌ వారికున్న నాలుగు స్థావరాలలో మొట్టమొదటి సారిగా విమోచనము ను 
సాధించుకున్న గౌరవం “యానాం” కు దక్కింది. 


జూలె నెల చివర్లో, పాండిచేరీ నుంచి శ్రీ కేవల్‌ సింగ్‌ యానాం వచ్చారు. యానంను 
విముక్తం చేస్తానని ఇచ్చిన మాటను నిలుపుకున్నందుకు శ్రీ దడాలను మెచ్చుకొన్నారు. 
పాండిచేరీ విలీనోద్యమంలో కూడా పాల్గొనవలసినదిగా శ్రీ కేవల్‌సింగ్‌ కోరగా శ్రీ 
దడాల అడ్మినిస్ట్రేటర్‌ బాద్యతలను కాకినాడకు చెందిన ఒక పదవీ విరమణ చేసిన 
జడ్డి శ్రీకస్తూరి రంగారావు కు 1, జూలై 1954 న అప్పచెప్పి, పాండీ బయలు 
దేరారు. (రిఫరెన్స్‌: జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ సొసెటీ, వాల్యుమ్‌ 20, 2001, శ్రీ 
కాళ్లగంగరాజు ఇంటర్వూ) గెజటీర్‌ ఆఫ్‌ పాండిచేరీలో శ్రీదడాల నుండి అడ్మినిస్టేర్‌ 


3/5/2022, 3:04 PM 


పదవీ భాద్యతలను శ్రీ యర్రా సత్యన్నారాయణ మూర్తిగారు స్వీకరించినట్లు ఇవ్వబడినది. 
అట్లా ఈ తాత్మాలిక ప్రభుత్వము 1 నవంబరు, 1954 వరకు పరిపాలన సాగించింది. 
యానాం డిఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ ద్వారా భారతావనిలో కలసినపుడు, శ్రీఎ. వేదా గారు 
పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేటర్‌ గా భాద్యతలు చేపట్టారు. 


దా? అం. 


విమోచనము, డిఫాక్సో ట్రాన్స్‌ఫర్‌, ట్రీటీ ఆఫ్‌ సిషన్‌, డిజ్యూర్‌ ట్రాన్స్‌ఫర్‌ మరియు విలీనము 


పై నుదహరించిన పదాలన్నీ ఒకేవిధంగా కనిపించినప్పటికీ వాటి అర్థాలలో 
చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ విషయం ఈ క్రింది పట్టిక చూస్తే తెలుస్తుంది. (పట్టిక 
సోర్స్‌: ఇంటర్నెట్‌ - వికిపీడియా. ఇంటరనెట్‌లో యానంకు సంభందించి వికీడియాలో 
అనేక ఆర్టికల్స్‌ను అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి యానానికి చెందిన శ్రీబులుసు కృష్ణ చైతన్య 
వీరి ముత్తాత శ్రీబులుసు సుబ్రహ్మణ్యశాస్తులు గారు యానంకు చెందిన మన్యం 
జమిందారు గారికి దివాన్‌. 1930లలో వీరు విష్థాలయం వీధికి మున్సిపల్‌ కౌన్సిలర్‌గాను 
మరియు కొంతకాలం యానం జడ్డిగాను వ్యవహరించారు. శ్రీకృష్ణ చైతన్య పెదతాతగారైన 
శ్రీ బులుసు జగన్నాధశాస్రిగారు శ్రీసర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి సతీర్ణుడు మరియు అప్పట్లో 
యానంలో నివసించిన వారిలో అత్యంత విధ్యాధికుడు.) 








| Inde frangaise/ భారతదేశం లోని (ఫైంఛి కాలనీలు | 











Colony Liberation 








de-facto | Treaty of 








de-jure | Merger 















































కాలనీ విమోచనం transfer Cession transfer విలీనం 
పో - INES 28 May 1956  |16 August 1962 ||1 July 1963 
వ - 26 June 1949  ||28 February 1951|l9 June 1952 ||! Gctober 
కరక se 28 May 1956 ||16 August 1962 ||1 July 1963 
































Mahé 
మాహే 16 June 1954 i douse 28 May 1956 16 August 1962 ||1 July 1963 

















Yanaon 13 June 1 November 16 August |1 July 
యానం 1954 1954 28 May 1956 | 062 1963 








yanam vimochanodyamam pmd.pmd 56-57 


విమోచనము 

పె పట్టికను గమనించినట్లయితే భారతదేశంలోని 5 (ఫైెంఛి కాలనీలలో యానం 
మాహేలు మాత్రమే విమోచనం చెందినట్లుగా తెలుస్తుంది. పాండిచేరీ పెద్దప్రాంతం 
కనుక యానం లేదా మాహేల లో జరిగినట్లుగా ముట్టడి ద్వారా అధికారాలను 


కైవశం చేసుకొని ఫ్రెంఛి వారి నుండి విమోచనం చెందడం సాద్యం కాదు. అందుకనే 


'స్రుంఛి వారు కూడా యానంలో జరిగిన విమోచనాన్ని ఒక ముట్టడి గానే చూసారు 
తప్ప దీనికి ఏ విధమైన అధికార గుర్తింపును ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ 
భారతదేశంలోని క్రుంఛి కాలనీల స్వాతంత్రపోరాటంలో యానంవిమోచనం ఒక 
చారిత్రాత్మక ఘట్టం అనడంలో ఎట్టి సందేహం లేదు. ఈ క్రమంలో యానం 
ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం శ్రీదడాల మరియు అప్పటి స్థానిక 
నాయకుల దేశభక్తి. 

డి-ఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ 

చట్టపరమైన హక్కులు లేకుండా, (ఈ ప్రాంతాలను) బదలాయింపు చేయటాన్ని 
డిఫాక్టో (ట్రాన్స్‌ఫర్‌ అంటారు. ఇది పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానం 
లకు 1, నవంబర్‌ 1954 లో జరిగింది. భారత-పాండిచేరీ సరిహద్దు ప్రాంతమెన 
కీళూరులో జరిగిన ప్రజాప్రతినిధుల రిఫరెండం ఆధారంగా, భారత- ్రెంఛి ప్రభుత్వాలు 
ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. 


కీళూరు ఎన్నికలు 

ప్రత్యక్ష రిఫరెండం ద్వారా ్రెంఛి స్థావరాల భవితవ్యం తేలాలని కోరిన 
(ఫ్రైెంఛ్‌ ప్రభుత్వం తన పట్టు సడలించుకొని, పరోక్ష రిఫరెండం జరపటానికి 
సమ్మతించింది. అంటే ప్రజలందరి అభిప్రాయం కాక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని 
పరిగణలోకి తీసుకోవటం అన్న మాట. (రిఫరెన్స్‌: అవర్‌ సీక్రెట్స్‌ ఇన్‌ అదర్స్‌ ట్రంక్స్‌ 
- ఎ.జి. నూరాని - ఫ్రంట్‌లైన్‌ పత్రిక వాల్యుం 22 - జులె 2005) 


3/5/2022, 3:04 PM 


(ఫెంఛి-ఇండియా ప్రభుత్వం తరపున పురపాలక సంఘ సభ్యులందరికి 
1954, అక్టోబరు 18 వ తారీఖున జరగబోయే అభిప్రాయ సేకరణ ఎన్నికల లో 
పాల్గొనవలసినదిగా విన్నపాలు పంపారు. గతములో నెగ్గిన192 మంది సభ్యులలో 
14 మంది మృతిచెందగా మిగిలిన వారిలో 171 మంది సభ్యులు ఈ అభిప్రాయ సేకరణ 
ఎన్నికలలో పాల్గొనేందుకు కీళూరులో ఏర్పాటు చేయబడిన ఎన్నికల శిబిరానికి 
వచ్చారు. ఈ ఎన్నికల శిబిరం భారత-పాండీ ల సరిహద్దుప్రాంతం లో ఉంది. 
దీనికి పశ్చిమాన భారత సెన్యం, తూర్పుదిశలో (ఫైెంఛ్‌ సైన్యం అల్లర్లు జరగకుండా 
చూసేందుకు మొహరించి ఉన్నాయి. 

ఈ అభిప్రాయసేకరణ ఎన్నికలలో యానాం తరపున, శ్రీ మద్దింశెట్టి 
సత్యానందం, శ్రీకనకాల తాతయ్య, శ్రీ దవులూరి వెంకట రాజారావు, శ్రీ నాటి చిన 
వెంకన్న మరియు శ్రీ కశిరెడ్డి బ్రహ్మనందంలు పాల్గొన్నారు. 

ఈ ఎన్నికలలో (ఫ్రెంచి పౌరసత్వం ఉన్న 7గురు సభ్యులు మినహా మిగిలిన 
వారంతా విలీనానికి అనుకూలంగా ఓటు వేసారు. 


ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా న్యూఢిల్లీలో ఇండియా - ఫ్రెంచ్‌ ప్రతినిధులు 
ఏకమై 26 అక్టోబర్‌ 1954న డీఫాక్టో ఒప్పందంచేసుకొని, ఈ ప్రెంచి స్థావరాలను 
1 నవంబరు 1954 నుంచి ఫ్రెంచి ప్రభుత్వం, భారత ప్రభుత్వానికి యధాతధ స్థితిలో 
అప్పగించటం జరిగింది. కనుక 1 నవంబరు 1954 డీఫాక్టో దినంగా పరిగణిస్తారు. 


ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ 

(ఫెంచి కాలనీలు అధికారపూర్వక చట్టపద్దతిలో భారత దేశంలో వీలీనం 
కావటానికి అవసరమైన మార్పుల ఒప్పందం 1956 మే 28 న జరిగింది. కానీ 
ఈ ఒప్పందం ప్రకారం ఈ (ఫ్రెంచి స్థావరాలను భారత్‌కు బదలాయించే ప్రక్రియ. 
“అల్టీరియన్‌ యుద్దం“ కారణంగా అలస్యం జరిగింది. 


yanam vimochanodyamam pmd.pmd 58-59 


డి-జ్యూర్‌ ట్రాన్స్‌ఫర్‌ 

1954 లో ఈ కాలనీలను ఫ్రెంచ్‌ ప్రభుత్వం భారత్‌ కు ఆప్పగిచంచినప్పటికీ 
ఈ ప్రాంతాలపై చట్టపరమైన హక్కులను (సార్వభౌమాధికార హక్కులు) పొందటానికి 
మరో 7 సంవత్సరములు పట్టింది. అంటే (బ్రిటిష్‌ వారు భారత్‌ను విడిచిన 7 
సంవత్సరాలకు 1954 లో (ఫ్రెంచి వారు నిష్క్రమించారు. వీరు వెళ్ళిపోయిన 7 
సంవత్సరాలకు కానీ ఈ కాలనీలపై భారత్‌కు సర్వ హక్కులు సిద్ధించలేదు. 

1956 మే 28న చేసుకున్న ట్రీటీ ఆఫ్‌ సెషన్‌ ఒప్పందానికి మే 1962 లో 
(ఫ్రెంచి పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. దరిమిలా 16,ఆగష్టు 1962 లో ప్రాన్స్‌ 
ప్రభుత్వము ఈస్థావరాల యొక్క సార్వభౌమాధికారాలను భారత ప్రభుత్వానికి 
బదలాయించింది. కనుక ఈ రోజును డిజ్యూర్‌ (ట్రాన్సఫర్‌ దినమని పిలుస్తారు. 

ఆ విధంగా ఈ కాలనీల ప్రజలు రెండు స్వాతంత్రదినోత్సవాలను 
జరుపుకుంటారు. ఒకటి ఆగష్టు 16, రెండవది ఆగష్టు 16 న జరుపుకొనే డిజ్యూర్‌ 
ట్రాన్సఫర్‌ దినం. 

యానం ప్రజలు జూన్‌ 13 న యానాం విమోచన దినోత్సవము ను 
జరుపుకొన్నట్లయితే ఆనాటి నాయకులను స్మరించుకొన్నట్లవుతుంది. 


మెర్టర్‌/విలీనం 

ఈ ప్రాంతాలలోని (ఫ్రెంచి సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తానని ఫ్రెంచి 
ప్రభుత్వానికి భారతప్రభుత్వం ఇచ్చిన హామీ అనుగుణంగా, భారత్‌ ఈ నాలుగు 
ప్రాంతాలను జూలై 1 1963 నుంచి యూనియన్‌ టెరిటరీ ఆఫ్‌ పాండిచేరీగా 
రాజ్యాంగ సవరణ చేసుకొని ఏర్పాటు చేయటం జరిగింది. ఈప్రక్రియతో ఈ (ఫ్రెంచి 
ప్రాంతాలు భారతావనిలో విలీనం కావటం పూర్తయింది. 


3/5/2022, 3:04 PM 


విమోచన ఉద్యమకారుల అనుభవాలు, జ్ఞాపకాలు 


శ్రీ కాళ్ల గంగరాజు 

పాండిచేరి ప్రభుత్వం చేత స్వాతంత్రసమరయోధునిగా గుర్తింపబడి పించను 
తీసుకుంటున్న శ్రీకాళ్ళగంగరాజు గారు వారి యానం విమోచనోద్యమ 
జ్ఞాపకాలు వారి మాటల్లోనే......... 


1954 సంవత్సరంలో శ్రీకామిశెట్టి వరప్రసాద రావు నాయుడుగారు, 
శ్రీయర్రా జాజిబాబుగారు, మద్దింశెట్టి సత్యానందంగారు యానం 
బ్రిడ్జికివతల, శ్రీకనకాల తాతయ్యగారు నల్లచెరువు కాపులపాలెం 
మద్యలో ను కాంపులు పెట్టి ప్రజలకు యానం స్వాతంత్ర్యం గురించి 
భోదించేవారు. 

కాళ్ళగంగరాజునైన నేను శ్రీకామిశెట్టి గారి కూడా తిరిగేవాడిని. ఉ 
ద్యమం జరిగే రోజులలో నేను యానం పడవలరేవులో కాలువ దాటి 
వంతెన కవతల ఏర్పాటుచేయబడిన కేంపునకు చేరి యానం సంగతులు, 
గొడవలు ఉద్యమకారులకు చేరవేస్తూ ఉండేవాడిని. అలాగ కొన్ని నెలలు 
గడిచిన తరువాత 12-6-1954 న సాయిం[తం యానం పౌరులను 
మరియు పరిసర గ్రామప్రజలను కాకినాడ లక్ష్మిటాకీసు వెనుక కల 
పెద్దహాలులోకి తీసుకొని వెళ్లారు. యానంను ్రెంఛి పాలన నుంచి 
విమోచనం చేయాలన్న సంకల్పం కలిగిన నేను కూడా వెళ్ళి ఉన్నాను. 
ఆ రాత్రి 9 గంటలకు మాకందరకు భోజనాలు పెట్టారు. ఆరోజు 
తెల్లవారు రూము మూడుగంటలకు మమ్ములను అక్కడుంచి మాపెద్దలు 
కలెక్టరు గారి దగ్గరకు వెళ్ళి చాలసేపు చర్చించి బయటకు వచ్చారు. 
మమ్ములను కార్లలో ఎక్కించుకొని యానం బ్రిడ్జి కివతల దింపారు. 
18-6-1954 న ఉదయం 6 గంటలకు మేము మా నాయకులతో 


yanam vimochanodyamam pmd.pmd 60-61 


కలసి యానంలో (ప్రవేశించాము. కాకినాడనుండి మాతో పాటు 
సాయుధపోలీసులు కూడా మాకు రక్షణగా వచ్చారు. 


యానం లో ప్రవేశించేటప్పుడు మమ్ములను మూడు గ్రూపులుగా 
విభజించారు. మొదటిగూపులో మూడవవరుసలో కాళ్ళగంగరాజు ఐన 
నేను ఉన్నాను. మేము మన్యం జమిందారుగారి మేడ దగ్గరకు వచ్చేటప్పటికి 
మేడ ముందున్న ఖాలీ స్థలములోకి ఫెంఛి పోలీసులు గాసు బాంబులు 
వేసారు. గాలిలోకి కాల్పులు జరిపారు. వెంటనే మాతో వచ్చిన కాకినాడవారు 
“అందరూ పడుకోండి” అని కేక వేసి, వెంటనే వీరు కూడా ఎదురు కాల్పులు 
జరిపేరు. 
ఆ విధంగా సుమారు 20 నిముషాలు అయిన తరువాత అంతా 
సద్దుమణిగింది. అప్పుడు ఎదర ఎవరైనా ఉన్నారేమోనని నన్ను మేడ ఎక్కి 
చూడమన్నారు. నేను గోడ ఎక్కి చూసి ఎవరూ లేరని చెప్పాను. ఇంతలో 
కాకినాడ డిప్యూటీ కలెక్టరు గారి జీపు వచ్చింది. వారు రక్తం కారుతున్న 
నాచేతిని చూసి నన్ను జీపు ఎక్కించుకొని యానం ట్రిడ్జికవతల ఏర్పాటు 
చేయబడిన మిలటరీ కేంపు కు తీసుకువెళ్ళి నాకు ఫస్ట్‌ఎయిడ్‌ చేయించి 
మళ్ళీనన్ను యానం కోర్టు వద్ద దింపారు. నాకు అయిన గాయం బహుసా 
అందరినీ క్రిందపడుకోమన్నప్పుడుకాని, లేక మన్యం వారి మేడ గోడ 
ఎక్కేటప్పుడు అయినదికాని కావొచ్చు. అవి బుల్లెట్‌ ఇంజ్యూరీస్‌ అని కొందరు 
అన్నారు. ఇవి నాకళ్ళఎదురుగా 13-6-1954 న ఉదయం 6 నుండి 9 
గంటల మద్యలో జరిగిన విషయాలు. (రిఫరెన్సు: శ్రీకాళ్ళ గంగరాజు గారు 
స్వదస్తూరీతో వ్రాసుకొన్న పేపర్లు) 


16-9-2007 తేదీన ఈ పుస్తకరచయిత శ్రీకాళ్లగంగరాజుగారిని 
కలసినప్పుడు వారు ఇవే విషయాలను పునరుద్దాటించారు. యానం విమోచనోద్యమంలో 


3/5/2022, 3:04 PM 


పాలుపంచుకున్నందుకు పాండిచేరీ ప్రభుత్వం వీరిని స్వాతంత్రసమరయోధునిగా 
గుర్తించి పింఛను ఇస్తుందని తెలిపారు. అప్పటి మా నాయకులలో ప్రముఖులు, ఉ 
ద్యమాన్ని ముందుకి నడిపించిన శ్రీకనకాలతాతయ్యగారు కూడా ఈవిధంగా ప్రస్తుతం 
పించను తీసుకుంటున్నారని - శ్రీదడాలరఫేల్‌, శ్రీకామిశెట్టి పరశురాం, శ్రీకోన 
నరసయ్య గార్లుకూడా ఈ విధంగా పించను పొందారనీ, శ్రీతోట వారి కుటుంబం 
నుంచి మరో ఇద్దరికి కూడా వారితదనంతరం వారి భార్యలకు పించను అందుతుందనీ 
తెలిపారు. 


యానం విమోచనోద్యమంలో యానం (ప్రజలేకాక యానం పరిసర 
ప్రాంతవాసులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఆంధ్రాకు చెందిన యానం సరిహద్దు గ్రామమైన నీలపల్లికు చెందిన 
శ్రీకనకాల సూర్రావు, శ్రీపాలెపు సూర్యనారాయణలు ఆకోవకు చెందినవారు. వీరు 
యానం విమోచనోద్యపు అనుభవాలను ఈవిధంగా వివరించారు. 


విమోచనఉద్యమంలో భాగంగా యానం నాయకులందరూ కలసి, 
వంతెనకివతల, కనకాల పేటవద్ధ, రేవుదగ్గర ఆంధ్రాప్రాంతంలో 
గుడారాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఉద్యమనాయకులైన 
శ్రీమద్దింశెట్టి సత్యానందం, శ్రీకనకాలతాతయ్య, శ్రీకామిశెట్టి, శ్రీదడాల 
రఫేలు, శ్రీయర్రా జాజిబాబు (శ్రీయర్రా సత్యనారాయణమూర్తి) 
శ్రీకోననరసయ్య వంటి వారు ఈ గుడారాలలో ఉంటూ ఉద్యమాన్ని 
నడిపించారు. ప్రతీరోజు సభలు జరుగుతూఉందేవి. మేమప్పుడు 
యువకులం. ఆ సభలలో యానం నుంచి ఫ్రెంచి వారిని పంపించెయ్యాలని 
యానాన్ని భారతదేశంలో కలిపివెయ్యాలని అంటూ ప్రసంగించేవారు. 
ఆంధ్రా వాసులమైన మేము యానంగుండా వెళ్లవలసివచ్చినపుడు (ఫ్రెంచి 
పోలీసులు మమ్ములను ఆపి ప్రశ్నించి వదిలేసేవారు. 


yanam vimochanodyamam pmd.pmd 62-63 


12-6-1954 న యానంలోను, బయటా జనసమీకరణ జరిగింది. 
సుమారు నాలుగైదు వందలమంది ఉత్సాహవంతులైన యువకులు 
పాల్గొన్నారు. మాఅందరికి పోలీసు కాల్పులు జరిగితే ఏవిధంగా 
తప్పించుకోవాలో కాకినాడలో టైనింగ్‌ ఇచ్చారు. తుపాకుల శబ్దం వినగానే 
నేలపై పడుకోవాలని, గ్రూప్‌ కమాండర్‌ చెప్పినట్లుమాత్రమే నడచుకోవాలని 
చెప్పారు. (ఫెంఛి పోలీసులు కాల్పులు జరపవచ్చు లేదా గాస్‌బాంబులు 
వేయవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 


వెలగా నారాయణ రావు మిల్లు వద్ద (కురసాంపేట) ఆరోజు, డిప్యూటీ 
కలెక్టరు(శ్రీసుందరనీడి సత్యనారాయణ) గారు టెంటు వేసి పర్యవేక్షణ 
గావించారు. 18 వ తేదీ రాత్రికి వస్తారని అందరూ ఊహించగా ఆరోజు 
తెల్లవారు రూమున మమ్మల్ని పంపించటం జరిగింది. మేం యానం ఊళ్ళోకి 
రాకుండా ఎవరో దూలాలు అడ్డు వేయటం జరిగింది. ఫ్రెంచి పోలీసులు 
గాస్‌బాంబులు మాపై విసరటం జరిగింది. మాతో పాటు వచ్చిన 
సాయుధపోలీసులు మష్టీదుస్తులలో ఉన్నారు. పైన మాములు దుస్తులు 
వేసుకున్నప్పటికీ లోపల ఆయుధాలు ధరించారు. మాలాంటి యువకులకు, 
ఉద్యమ నాయకులకు రక్షణగా వారిని పంపించటం జరిగింది. యానంలో 
కాల్పుల శబ్దం వినిపిస్తే బయట ఉన్న డిప్యూటీ కలెక్టరు గారు “మనవాళ్ల 
కాల్పులా అంటూ ఆందోళన చెందేవారు. ఆ విధంగా యానం విమోచనం 
చెందింది. యానంలోకి ప్రవేశించిన యానం నాయకులు అధికారాలు 
చేపట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. (రిఫరెన్స్‌: 16-09-2007 న 
వీరి నుంచి తీసుకున్న రికార్డెడ్‌ ఇంటర్వూ) 


అంటూ వీరు యానం విమోచనము చెందిన రోజునాటి వారి అనుభవాలను నెమరు 
వేసుకొన్నారు. 


3/5/2022, 3:04 PM 


కూదేయుతా / (Coup d’Etat de Yanaon) 


జూలై 18, 1954 లో జరిగిన యానం విమోచనమును (ఫ్రెంచ్‌ ప్రభుత్వం 
గుర్తించలేదు. ఈమొత్తం ఉద్యమాన్ని ఒక 'కూదేయతా” (కూదేయతా అంటే 
ఆకస్మికం గా దాడి చేసి పరిపాలనా అధికారాన్ని కైవశం చేసుకోవటం - ముట్టడి) 
గా వర్ణించటం జరిగింది. ముందు అధ్యాయాలలో చెప్పినట్లుగా యానాం విమోచనం 
జరగటానికి, రాజకీయ పరిస్థితులు, సామాజిక కారాణాలు, దేశభక్తి, జాతీయ వాదం, 
శ్రీకేవల్‌ సింగ్‌ పధకం, శ్రీ దడాల ఇతర యానాం నాయకుల విమోచన చేయాలన్న 
ఉత్సాహం, స్వతంత్రభారత దేశం యొక్క మద్దతు వంటి అంశాలెన్నీ కారణాలే. 
కానీ ఫ్రెంచి వారు మాత్రం ఈ విమోచనాన్ని ఒక ఆక్రమణగా, ఒక ముట్టడిగా, 
రాజకీయ, ఆర్థిక కారణాలవలన ప్రేరేపించబడిన “ఒక సమూహం” చేసిన చర్యగాను 
పరిగణించింది. 


అప్పటికి ఫ్రాన్స్‌ భారతదేశాల మద్య ఈ కాలనీల నిమిత్తమై 
దఫదఫాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. భారతావనిలో తన కాలనీల మనుగడ 
ఇక అసాద్యము అన్న నిర్ణయానికి ఫ్రాన్స్‌ వచ్చేస్తుంది. కానీ ఈ కాలనీలను భారత్‌కు 
అప్పగించటానికి వారి రాజ్యాంగంలోని 27 వ ఆర్టికల్‌ ప్రకారం “రిఫరెండం” 
తప్పనిసరని పట్టుపట్టింది. అప్పటికే నెహ్రూ ఈ కాలనీలు భారతదేశ ముఖంపె 
మొటిమల వలె ఉన్నాయని వర్ణించారు. ( న్యూయార్క్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌ డేట్‌ 
15, 1954). మహాత్మ గాంధీ కూడా 1947 లో చంద్రనాగూర్‌ అల్లర్ల సందర్భంలో 
“తెళ్ళిపోతున్నది బ్రిటీత్‌ తారు మాత్రే. ఫ్రెంచిలారు కాదు. కనుక 
బ్రుంచికాలనీలలోని త్రజలు నంవుయునం పాటించాలి, దాడంలకం 
పాల్పడకూడదు. కాళ్ళు స్వతంత్రతను వ్రకటించుకోతటం అనుచితము. 
ఫ్రెంచివారు కూడా సరైన సమయంలో భారతదేశానివిడి చిపెట్టి వెళ్ళితోతారూ* 
అని జరగుతున్న పరిణామాలను ఖండించి, (ఫైెంచివారు వెళ్ళక తప్పదు అనే 


yanam vimochanodyamam pmd.pmd 64-65 


విషయాన్ని చెప్పకనే చెప్పారు. (గ్రుంఛి గవర్నర్‌ శ్రీబారోన్‌ 12 ఆగస్టు, 1947లొ 
మహాత్మాగాంధీను కలసి (ఫ్రెంచి కాలనీలలో , రాబోయే ఆగస్టు 15న అల్లర్లు 
చెలరేగకుండా ముందుజాగ్రత్తగా మహాత్మగాంధీ నుంచి ఈ ప్రకటన తీసుకుంటాడు. 
మహాత్మ గాంధీ ఇచ్చిన ఈ ప్రకటన లోని కొన్ని అంశాలను కరపత్రాలుగా కొట్టించి 
పాండిచేరీలో విమోచనోద్యమాన్ని చల్లార్చటానికై పంచిపెట్టిస్తాడు. ) 

(ఫ్రెంచివారు భారతదేశంలోని (ఫైంఛి కాలనీలను ఒదులుకోవటం 
అంటే “ఫ్రాన్సు వలస రాజ్యంపై పడే మొదటి కత్తెర” గా ఫ్రాన్స్‌ భావించింది 
(శ్రీమనార్ట్‌, ఆఖరి (ఫ్రెంచి గవర్నర్‌, శ్రీపాత్రిక్‌ పిథోఫ్‌ అనే రచయితకు 1984 లో 
ఇచ్చిన ఇంటర్వూ) . ఒదులుకోవటం తప్పని పరిస్థితి అయితే హుందాగా అప్పచెప్పాలే 
తప్ప అవమానకర పరిస్థితుల ద్వారా చేజార్చుకోకూడదనేది ఫ్రాన్స్‌ భావన. ఇటువంటి 
భావాల సంఘర్షణల మద్య నాలుగు ఫ్రెంఛి స్థావరాలలో కెల్లా మొదటిగా యానం 
విమోచం చెందినట్లు ప్రకటించుకున్నది. దీనిని ఫ్రెంచి వారు ఏవిధంగా దర్శించారన్నది 
అప్పటి యానాం ఎడ్మినిస్టేటర్‌ శ్రీ జార్జి సాలా వ్రాసిన ఒకవ్యాసం ద్వారా 
తెలుసుకొనవచ్చును. ఈ వ్యాసం “లెటర్‌ దు సిదిఫ్‌ అనేపత్రిక యొక్క జూలై, 
1996 సంచికలో ప్రచురింపబడ్డది. ఫ్రెంచిలో వ్రాసిన ఈ వ్యాసం యొక్క పూర్తి 
అనువాదాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. (అనువాద కర్త శ్రీ బి రవీంద్రనాధ్‌ 


దా? లి 


ఫ్రెంచి యానాం యొక్క ఆఖరి రోజులు ----జార్జిసాలా 

జాక్వస్‌ వీబర్‌ వ్రాసిన 'డూప్లే తరువాత పాండిచ్చేరీ మరియు ఇండియాలోని 
కాలనీలు అనే పుస్తకం చదివిన తరువాత, ఆ సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం 
ఉండి, ఆ విషయాలపై అవగాహన ఉన్న నేను, ఆ రచయిత ఇచ్చిన సమాచారాన్ని 
సంపూర్ణం చేయదలచుకొన్నాను. 

1953 సెప్టెంబరు నెలలో నేను పాండిచ్చేరీ వచ్చినపుడు, అప్పటికి చాలా 
సంవత్సరాలుగా యానాంలో ఎడ్మిని[స్టేటర్‌ లేని కారణంగా, నన్ను యానాంకు 


3/5/2022, 3:04 PM 


(ఫెంచిలో వ్రాసిన ఈ వ్యాసం యొక్క పూర్తి అనువాదాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. 
(అనువాద కర్త శ్రీ బి రవింద్రనాధ్‌నా భార్య, ఇద్దరు పిల్లలు డిసెంబరు నా 
ఎడ్మినిస్టేటర్‌గా నియమించటం జరిగిందని, కేబినెట్‌ కమీషనర్‌ ఆఫీసు వారు చెప్పారు. 
నా భార్య, ఇద్దరు పిల్లలు 1953లో యానాం చేరి, మార్చి 1954లో ఉష్ణతాపానికి 
తట్టుకోలేక నీలగిరి కొండలుకు వెళ్ళే వరుకూ నాతోనే ఉన్నారు. 


యానాం సమస్యల గురించి 
ఫీరాయింపవు దారుల వైఖరి : 
భారత విధేయులపట్ల ఏవిధమైన హింస ఉండేది కాదు. 


మార్చి 30, 1954లో శ్రీ మద్దిశెట్టి సత్యానందం (మేయర్‌), శ్రీ కనకాల 
తాతయ్య మరియు ఇతర మెంబర్లు, (ప్రెంచిపాలన కొనసాగాలని మున్సిపల్‌ 
కౌన్సిల్‌లో తీర్మానం చేసుకున్నారు. వీరు 15, ఏప్రిల్‌ 1954న శ్రీ దడాలను 
కలిసారు. 17 ఏప్రిల్‌ 1957లో శ్రీ కనకాల తాతయ్య యానాంలో జరిగిన 
ఫ్రెంచి విధేయవిద్యార్ధి ఉరేగింపునకు సహకరించారు. విలీనవాదుల క్యాంపులోకి 
చేరవద్దు అని వీరికి సమన్లు పంపేసరికి, 28 ఏప్రిల్‌ 1954న యానాం 
విడిచిపోయారు. వీరు విలీనానికి అనుకూలంగా 29 ఏప్రిల్‌ 1954న తీర్మానం 
చేసుకొన్నారు. 

మద్దింశెట్టిని మేయర్‌ పదవి నుంచి తొలగించి, అప్పటి మాజీ మేయరైన శ్రీ 
సమతం కృష్ణయ్యను ఇంచార్జి మేయరుగా, ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ కమీషనర్‌గారు 
నియమించటం జరిగింది. 

వీళ్ళిందుకు తమ వైఖరి మార్చుకోవలసివచ్చింది? అవకాశవాదమా? 


అవినీతా? నేననుకోవటం వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అలా జరిగి 
ఉందవచ్చు. ఎందుకంటే భారతదేశం నేరుగా కల్పించుకోవలసిన అవసరం 


yanam vimochanodyamam pmd.pmd 66-67 


లేకుండానే, ఫ్రెంచి కాలనీల మనుగడ ప్రశ్నార్థకమైనదన్న విషయం వాళ్ళు 
గ్రహించగలిగారు. 


భారతీయ అధికారుల వైఖరి 

భారత వత్తిడి ఏప్రిల్‌ ఆరంభంలోనే మొదలయింది. జిల్లాకలక్టరు ఆదేశాల 
మేరకు, యానాం వ్యాపారులకు కాకినాడలో పెట్రోలు, కిరోసిన్‌, ఇతర నూనెలను 
అక్కడి వ్యాపారస్థులు అమ్మటానికి నిరాకరించారు. (యానాంలో ఆరోజుల్లో ఎలక్ట్రిసిటీ 
లేదన్న విషయాన్ని ఇక్కడ, గుర్తు చేసుకోవాలి). బిల్లు భారతీయుని పేరుపై ఇచ్చి 
అతికష్టం మీద సరఫరా చేసేవారు. 

భారత కష్టమ్స్‌ ను పునరుద్దించటం జరిగి ఏప్రిల్‌ 12 న యానాంకు 8 
కి.మీ. దూరంలో ఉన్న కోరంగి బ్రిడ్జి వద్ద, యానాం వచ్చే బస్సులను, జిల్లా 
కలక్టరు వారు నిలుపుచేయించారు. (వివరణ: యానంను భారతదేశంలో ఉంటున్న 
ఒక విదేశంగా పరిగణించి-యానం మరియు ఆంధ్రాల మద్య జరిగే రాకపోకలు 
కస్టమ్స్‌ పరిధిలోకి తీసుకురావటం జరిగింది) 


యూనిఫార్మ్‌తో ఉన్న భారతపోలీసులు యానాంలోకి వచ్చే సరుకులను 
ఆపుచేసేవారు. భారతీయులెవరైనా యానాం గుండా వెళ్ళాలంటే వారికి ఎస్మార్టు 
గాను ఉండేవారు. మేము ఏనాడు పట్టణంలో వారి రాకపోకలను అడ్డుకొనలేదు. 
ఆ విధంగా భారత పోలీసులు రోజులో అనేకసార్లు యానాంలో తిరుగాడేవారు. 


ఒక మోటర్‌ లాంచి సహాయంతో, భారత కష్టమ్స్‌ ఆఫీసర్లు గోదావరి 
నదిలో జరిగే రవాణాను అష్టధిగ్భంధనం చేసారు. పడవలను, పట్టుకొన్న 
చేపలను, వంటచెరకును, వలలను స్వాధీనం చేసుకొనేవారు. వీళ్ళీ పనిని 
(ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న గోదావరి జలాలలో చేసేవారు. అంతేకాక యానాం 
పేరు చెబితే, భారత జలాలలో కూడా పడవలను, సరుకులను వీళ్ళు స్వాధీనం 
చేసుకొనేవారు. 


3/5/2022, 3:04 PM 


యెంచి జాతీయులను నిలుపుదలచేయటం (అవ్వుట్లో యానాంలోని 
(వీజలందరూ (ఫెంచి జాతీయుల, వారి పడవలను స్వాధీనం చేసుకోవడం 
ద్వారా, జిల్లా కలక్టరు (బిటీష్‌-ఫైంఛ్‌ వారి మద్య జరిగిన పాత ఒప్పందాలను 
తుంగలో తొక్కినట్లయింది. 


పంటకాలవలు రిపేర్లు పనులు చేయిస్తున్నామన్న మిషతో, యానాంకు 
వచ్చే మంచి నీటి సరఫరాను ఏప్రిల్‌ 28న కలక్టరు నిలుపుదల చేయించారు. 
యానాం ప్రజలందరికి మంచినీటి నందించే నీళ్ళ చెరువులు అప్పటికే దాదాపు 
ఖాలీ అయ్యాయి. ఈ విషయంలో ్రెంచ్‌ ఎంబసీ కల్పించుకుంటే తప్ప 1 మే 
నుండి యానాంకు నీటి సరఫరా పునరుద్దరణ కాలేదు. 


కార్యకర్తల వైఖరి 


జిల్లా కలక్టరు లేదా ఆయన క్రింది అధికారులు ఈ వాలంటీర్లకు డబ్బు, 
మధ్యం అందించేవారని, నేను నొక్కి చెప్పగలను. 


ఈ కార్యకర్తలు, యానాం ప్రజలను 24 ఏప్రిల్‌ నుంచి అణిచివేయటం 
ప్రారంభించారు. సరుకులను స్వాధీనం చేసుకోవటం, పన్నులు వసూలు చేయటం, 
ఆస్తులను ధ్వంసం చేయటం, యానం ప్రజలను నిర్భందించటం వంది పనులు 
చేసారు. మద్యం మత్తులో వారు, భారతపోలీసుల చేత (ఫ్రెంచి జాతీయులను ఆపించి 
జైళ్ళలో పెట్టించేవారు. ఈ కార్యకర్తల అన్ని దుష్టచర్యలు, యూనిఫార్మ్‌లో ఉన్న 
భారతపోలీసుల కనుసన్నలలో జరిగేవి. 

భారతభూగంలో యానం (ప్రజలు నిలువచేసుకొన్న సరుకులను, వారి 
గిడ్డంగులను నాశనం చేయటమో లేక దొంగిలించటమో జరిగేది. యానానికి చెందిన 
ప్రముఖ వ్యక్తి (డిప్యూటీమేయర్‌), జిల్లాకలక్షరు వద్దకు ఈ విషయమై కంప్లెంట్‌ చేయటానికి 
వెళ్ళితే, కలక్టరుగారి బెదిరింపులకు భయవిహ్వలుై తిరిగొచ్చి తన పదవికి రాజీనామా 
చేసారు. 


yanam vimochanodyamam pmd.pmd 68-69 


నీలపల్లిలో ఉన్న చెరువు నుండి మంచినీటిని ఫరంపేట ప్రజలు తెచ్చుకోవటాన్ని 
అద్దుకొన్నారు. అందుచే మేము ఒక పడవపై మంచినీటిని రోజుకు రెండు సార్లు, 
ఫరంపేటకు అందించవలసివచ్చేది. 


ఫరంపేట గ్రామం అలజడి కేంద్రబిందువుగా ఉండేది. 23 మే, న కొంతమంది 
కార్యకర్తలు, ఫ్రెంచి భూభాగంలో ప్రవేశించి, అక్కడి రైతులపై దాడిచేయగా, వారు 
ఆ కార్యకర్తలను తరిమి కొట్టి వారి నాయకుడిని పట్టుకొని నిర్భందించారు. 
యూనిఫార్మ్‌లో ఉన్న భారత పోలీసులు (ఫ్రెంచి భూభాగంలోకి వచ్చి కల్పించుకొని, 
వారిని విడిపించటానికి ప్రయత్నించినప్పటికీ, యానాం నుంచి ఫ్రెంచి పోలీసులు 
వచ్చే దాకా గ్రామస్థులు ఆ నాయకుడిని వదలలేదు. ఫ్రెంచి పోలీసులు రావటంతో 
భారత పోలీసులు జారుకొన్నారు. దాడిపై బాధితులు ఇచ్చిన కంప్లెంట్‌ మేరకు నేను 
ఆ వ్యక్తిని జైల్లో పెట్టించాను. ! 

23 మే తేదీన శ్రీ మద్దింశెట్టి ఇల్లు, యానం ప్రజలచే లూటీ చేయబడటానికి 
ఈ సంఘటనే ప్రధాన కారణం. 

భారత కౌన్సిల్‌ జనరల్‌, కోరిక మేరకు యానాంలోని అల్లర్లను చక్కదిద్దటానికై 
శ్రీఎస్మర్‌ గుయిల్‌, మే 27 న యానాం వచ్చారు. ఫరంపేటలో అరెస్టుచేసి జైల్లో 
ఉంచిన నాయకుని 27 మే ఉదయం 8:15 ని॥ వారు విడుదల చేయటం జరిగింది. 

మేనెల 27, 28, 29 తేదీలలో, ముగ్గురు వాలంటీర్లు, రాత్రివేళల్లో యానం 
రైతులకు చెందిన 4 గడ్డి మేట్లకు నిప్పంటించారు. ఇటువంటి ప్రమాదాలను 
నివారించుటకై, మేము ఖాళీ పీపాలను నీళ్ళతో నింపి సమస్యాత్మక ప్రాంతాలలో 
ఉంచాము. ఇదే సమయంలో మా పోలీసులు, బెత్సాహిక పౌరుల సహాయంతో, 
రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేసారు. 


పరిస్థితులు ఉద్రిక్షమవటంతో కొంతమంది యానాం కూలీలు దాడులు 
జరగవచ్చనే భయంతో పనులకు పోయేవారు కాదు. వాళ్ళ (ప్రాధమిక అవసరాలను 
నేను తీరుస్తానని హామీ ఇచ్చి వారు యానాం దాటకుండా చూసాను. దీనిని 


3/5/2022, 3:04 PM 


అర్ధంచేసుకొన్న యానాం వ్యాపారులు వీరికి స్వచ్చందంగా భోజన వసతి కల్పించారు. 
యానం (ప్రజల వైఖరి 

అల్లర్లు జరిగినపుడు యానాం ప్రజలు ప్రదర్శించిన నైతిక స్థెర్యము, ప్రశాంతత 
మెచ్చుకోతగినవి. జిల్లాకలక్టరు, భారత కౌన్సిల్‌ జనరల్‌ శ్రీ కేవల్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం కలిగించిన ఆటంకాలు వీరి ఈ లక్ష్యాలను బెదరకొట్టలేకపోయింది. 


23 మే న యానాం ప్రజలు వారి సహనాన్ని కోల్పోయారు. యానంలో మే 
23న విలీనవాది అయిన శ్రీ మద్దింశెట్టి సత్యానందంగారి ఇంటిని కొల్లగొట్టడం 
జరిగింది అది కూడా ఫరంపేట నుండి ఒక ప్రీ “యూనిఫార్మ్‌లో ఉన్న భారత 
పోలీసుల మరియు కార్యకర్తల సహాయంతో శ్రీ మద్దింకెట్టి భరంపేట గ్రామాన్ని 
స్వాధీనం చేసుకున్నారు అంటూ యానం వీధులలో బిగ్గరగా అరుస్తూ తిరగడం 
వల్ల, కోపోద్రిక్తులన యానం ప్రజలు శ్రీమద్దింశెట్టి ఇంటిపె దాడి చేసారు. కొన్ని 
గంటలు తరువాత వారి తప్పు తెలునుకొని, నా అభ్యర్థన మేరకు వారెత్తుకెళ్ళిన 
ఫర్నీచర్‌ను, ఇతర వస్తువులను పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించటం జరిగింది. 


ఈ ఉదంతాన్ని గోరంతలు కొండంతలు చేయటంతో కౌన్సిల్‌ జనరల్‌ యానాం 
వచ్చారు. (ఈసందర్భంగా ఊరిపెద్దలకు నా ఉద్యోగం ఊడుతుందని తెలిపాను) 
ఆయన లూటీకి గురైన ఇంటిని చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కానీ నేను 
వెనక్కి రప్పించిన వస్తువులను చూడటానికి తిరస్కరించారు. వీరిరాక సందర్భంగా 
జిల్లాకలక్టరు భారత భూభాగంలో “యానానికి చెందిన రిప్యూజీలు” 19 మంది 
మాత్రమేనని అంగీకరించారు. 
థశొంచఛ్‌ యానాం అంతం 


2న జూన్‌ 1954న నేను పాండిచేరీ పిలిపించబడ్డాను. (అధికారికంగా 
అనారోగ్య కారణాల వల్ల ) 18 జూన్‌ 1954 న యానంలో జరిగిన సంఘటనలను 
నేను తెలుసుకోవటం జరిగింది. 


నా తరువాత ఎడ్మినిస్టేటర్‌గా భాద్యతలు స్వీకరించిన యానాం జడ్జి శ్రీశివా 


yanam vimochanodyamam pmd.pmd 70-71 


జూలై 10 నుంచి పంపించిన టెలిగ్రాములు, తెల్లవారు జామున 2గం॥లకు పాండిచేరీ 
వచ్చేవి. అర్ధం అయీ అవనట్లు ఉండేవి. అదొక ఎత్తుగడ. 


నా హయాంలోనే యానం పోలీసులనుండి తుపాకులు తీసివేసుకొని, 10 
భాష్టవాయు బాంబులను మాత్రమే ఉంచాను. క్రమశిక్షణకు మారుపేరైన యానం 
పోలీసు అధికారి శ్రీగిరి గారిని విలీనకారులను నిరోధించమని లేదా అరెస్టు చేయమని 
మాత్రమే ఆదేశించటమైనది. భారత సాయుధ పోలీసులు యానంలో 
ప్రవేశించినట్లయిట్లతే వారి వాహనాలపై చేతి బాంబులు విసిరి, లాఠీలతో చెదర 
గొట్టాలని యానాం పోలీసులు అనుకొనేవారు. 


13,జూన్‌న శ్రీసమతం కృష్ణయ్య అనే ప్రముఖ వ్యక్తి భారతపోలీసుల చేతిలో 
హతమయ్యారు. ఆయన దేహాన్ని కోరంగి కాలువలో పారవేశారనీ (ఫ్రెంఛ్‌ 
జాతీయపతాకమూ ఆయన శవమూ ఆ కాలువ ఒడ్డున పడిఉన్నాయినీ అంటూ 
అనేక వదంతులు పాండిచేరీలో పుట్టుకొచ్చినవి. 

ఆవిధంగా అధికారులు మరియు భారత ప్రసారమాద్యమాలు చెప్పే విషయాలకు 
విభిన్నంగా (ఫెంఛియానాం శకం ముగిసింది. 


జారిసాలా 
జ 


శ్రీసాలా ఈవ్యాసంలో “భారత విధేయుల పట్ల ఏవిధమైన హింస ఉండేది 
కాదు” అని చాలా “స్వీపింగ్‌ స్టేట్‌మెంట్‌” ఇచ్చారు. కానీ ఇది సత్యదూరమన్న 
విషయం శ్రీ దడాల ఆత్మకధ ద్వారా, గెజటీర్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా 1954 లో 
ప్రచురితమైన “విమోచనోద్యమ విశేషాలు” అనే వ్యాసం ద్వారా, 1954 నాటి హిందూ 
వార్తల ద్వారా, మనకు తేట తెల్లంగా అర్ధమవుతాది. 
ఫిరాయింపుదార్లు ఎందుకు తమ పక్షాన్ని మార్చుకోవలసి వచ్చింది అనే 
విషయంపై “భారతదేశం నేరుగా కల్పించుకోవసిన అవసరం లేకుండానే (ఫ్రెంచి 


3/5/2022, 3:04 PM 


కాలనీల మనుగడ ప్రశ్నార్టకమైనదన్న విషయం వాళ్ళు గ్రహించటం వల్ల” అని 
శ్రీసాలా అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి శ్రీ సాలాగారికి ఈ (ఫ్రెంఛ్‌ కాలనీల మనుగడ 
ప్రశ్నార్థమైనదనీ, ఒకవేళ భారత ప్రభుత్వము కనుక వీటిని పూర్తి స్థాయిలో నేరుగా 
మిలటరీని దింపి ఆక్రమించుకోదలచినట్లయితే (ఫ్రెంచివారు చేయగలిగినది ఏదీలేదన్న 
విషయం అవగతమైనట్లు భావించవచ్చును. ఎందుకంటే ఈ సమయంలోనే కొంత 
మంది (ఫ్రెంచి అధికారులు “ఫ్రెంచ్‌ కాలనీలలోని అంగుళం భూమిని కూడా 
భారతదేశం చేజిక్కించుకోలేదు” అని బీరాలు పోయారు. 


అప్పట్లో పాండిచేరీ చుట్టూ ఒక ముళ్ళ తీగ వేయబడి భారత భూభాగంలోకి 
రాకపోకలు నియంత్రించబడ్డాయి. పాండిచేరీ నుండి బయటకు రావాలంటే అక్కడి 
భారత కౌన్సిల్‌చే జారీచేయబడిన “పాస్‌పోర్ట్‌” ను సరిహద్దు వద్ద నున్న చెక్‌పోస్టుల 
వద్ద చూపించవలసి వచ్చేది. (పుస్తకం చివరలో ఇచ్చిన ఫొటోలలో ఆ సమయంలో 
జారీచేయబడిన పాస్‌పోర్టును చూడవచ్చును). ఈ పాస్‌పోర్టును 1 రూపాయి 
రుసుముతో (అప్పట్లో రూపాయంటే చాలా పెద్దమొత్తం) ఒకటి లేదా రెండు రోజుల 
'వెలిడిటీ తో, కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప మాత్రమే పాండీచేరీలోని 
భారత కౌన్సిల్‌ ఇచ్చేది. పెళ్ళిళ్ళ సీజన్‌లో అయితే వీటి జారీ చాలా ఆలస్యమయి 
పాండిచ్చేరీ ప్రజలు చాలా ఇబ్బందిపడేవారు. (పెళ్ళికని పాస్‌పోర్టు అప్లయి చేస్తే 
బారసాల టైముకు వచ్చేది అన్నరీతిలో) ఈపాస్‌పోర్టు విధానం పాండిచేరీని 
“బంధింవబడ్డ ప్రజల ప్రాంతం” గా మార్చివేసింది. 

ఇదికాక పాండిచేరీకి చెందిన పోష్టల్‌ కవర్లు బట్వాడా చేయబడక మే 1954 
నాటికి 8 వేలకుపైగా పేరుకుపోయాయి. (రిఫరెన్స్‌: శ్రీపాత్రిక్‌ పితోఫ్‌ వ్రాసిన ఫ్రెంచ్‌ 
ఇండియా ఇన్‌ రిప్రీవ్‌ అనే వ్యాసం) 

అదృష్టవశాత్తు ఇటువంటి నిర్భందాలేమీ యానంలో జరగవు. అందుకే 
శ్రీసాలా ఇక్కడ ఎవరి రాకపోకలు నియంత్రించబడలేదు అని చెప్పుకుంటారు. 
ఉద్యమకారులు వివిధ సందర్భాలలో వారే చెప్పుకున్నట్లు యానంను ఆర్థిక దిగ్భంధనం 


yanam vimochanodyamam pmd.pmd 72-73 


చేయటంతో, తలెత్తిన శాంతిభద్రతల సమస్యను శ్రీసాలా, తనస్థాయిలో 
సమరవంతంగానే ఎదుర్శొన్నట్లు అర్దంచేసుకోవచ్చు. 
యఖ a యఖ 


విలీనకార్యకర్తల చాలా ఆగడాలు చేసారనీ, వారివన్నీ దుష్టచర్యలనీ, వీరి 
ఆద్వర్యంలో అనేక దొంగతనాలు, ఆస్టినష్టాలు, దాడులు, లూటీలు జరిగాయని, 
వీరంతా కిరాయి వ్యక్తులనీ, వీరికి భారతప్రభుత్వం మద్యం, డబ్బూ అందించిందనీ, 
అంటూ శ్రీసాలా వారిని చాల కించపరుస్తూ వర్ణించారు. ఇది ఆయన 
జాత్యాహంకారానికి మచ్చుతునక. బహుసా అందుకేనేమో ఓ సందర్భంలో 
శ్రీమద్దింశెట్టి శ్రీ సాలను 'యానంకు ఫట్టిన అరిష్టమని, ఈయన చర్యలవలన ఫ్రెంఛి 
ప్రభుత్వం తన గొరలాన్ని కోల్పోయిందని' తిడతారు. ప్రభుత్వవ్యతిరేక ఉద్యమం 
జరుగుతున్నప్పుడు, ప్రభుత్వ అధికారెన శ్రీ సాల నుండి ఇటువంటి ఆరోపణలు, 
వివరణలు, తప్ప వేరే వేటిని మనము ఊహించగలము? 


శ్రీసాలాగారు చేసిన పనులన్నిటిలో కెల్లా ముఖ్యమైనది. యానాం 
పోలీసులనుంచి తుపాకులను తీసువేసుకొని, వారివద్ద భాపష్పవాయు బాంబులను 
మాత్రమే ఉంచటం. ఇది ఈయన శాంతి కాముకతను (భయం కూడా కావొచ్చు) 
తెలియచేస్తుంది. ఈ ఉద్యమంలో యానం పోలీసుల చేతిలో ఎవరికీ ప్రాణనష్టం 
జరగకూడదు అన్న వీరి సదుద్దేశాన్ని మనం అర్ధంచేసుకోవచ్చు. (పాండిచేరీ 
స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది తుపాకీ గుళ్ళకు గురయ్యారు.) 


శ్రీసాలాగారు అడ్మినిస్టేటర్‌గా ఉన్న యానాంలో పోలీసులనుంచి తుపాకులను 
స్వాదీనం చేసుకోవటం అనే చర్యద్వారా, యానంవిమోచన ఉద్యమంలో 
(్రెంచిప్రభుత్వం వల్ల ఎవరికీ ఏరకమైన ప్రాణహానీ జరగకుండా నివారించటం 
జరిగింది. 


శ్రీసమతం కృష్ణయ్య గారిపై వ్యాపించిన వదంతుల గురించి, శ్రీసాలా 
ఊహాగానాలు చేసారనిపిస్తుంది. ఎందుకంటే శ్రీసమతం కృష్ణయ్యగారి శవాన్ని అప్పడు 
ఏర్పడిన తాత్మాలిక ప్రభుత్వం వారి బంధువులకు అప్పగించటం జరిగింది 


rt క తాకాల. 


3/5/2022, 3:04 PM 


డా. నల్లం గారి ఇంటర్యూ 


యానాంలో విమోచనోద్యమం జరగలేదని, అక్కడ ముట్టడి మాత్రమే 
జరిగిందనీ అంటూ పాండిచేరికి చెందిన ప్రముఖ వెద్యులు, డా॥ నల్లం 
వెంకటరామయ్యగారు, ఒక (ఫ్రెంచి పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. 
(రిఫరెన్స్‌; ఇంటర్‌ నెట్‌ లోని అలియన్స్‌ ఫ్రాంసెస్‌ దె పాండిచేరి - డా. నల్లం, 
కలెక్షన్స్‌ దె పెవిలియన్స్‌ 2004 అనే వెబ్‌ సెట్‌ నుంచి) 


డా॥ నల్లంగారి తండ్రిగారు యానాంలో ప్రాధమిక విద్య అభ్యసించి పై 
చదువులకు పాండిచేరీ వెళ్ళి అక్కడే డాక్టరీ చదవును పూర్తిచేసారు. వీరు పాండిచేరీలో 
ప్రసిద్దిగాంచిన వైద్యులు వీరి తనయులు డా. నల్లం గారు పాండిచేరీలోని ప్రముఖ 
ప్రవేటు ఆసుపత్రికి అధిపతి. అలయన్స్‌ ఫ్రాంసెస్‌కు వీరు అధ్యక్షులు. ్రెంఛి 
స్థావరాల పట్ల వీరికున్న అవగాహన అభిరుచివల్ల, పాండిచేరీ హిస్టారికల్‌ సొసైటీ 
అధ్యక్ష్య పదవి వీరిని వరించింది. వీరి గొప్పదనాన్ని గుర్తించి, కొంతకాలం క్రితం 
యానాం ప్రజలు వీరికి ఘనసన్మానం చేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. 


వీరు ఫ్రెంచి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానాం గురించి చెప్పిన సంగతులు. 
డా. నల్లం : నేను 1985 లో యానాంపై సెమినారు నిర్వహించినపుడు 
యానాం స్వాధీనం చేసుకోబడినది అని చెప్పాను, దురదృష్టవశాత్తు పాండిచేరీ గెజిట్‌లో 
“యానాం రక్తపాతరహితంగా యానాం ప్రజలచే విమోచనమెనది ” అని చెప్పటం 
జరిగింది. అది తప్పు ఎందుకంటే ఓ మారుమూల భయంతో వణికిపోతూ, ఉండిన 
పట్టణ మేయరు అయిన 78 సం॥ రాల వృద్దుని, వారు చంపారు. వారు ఆయన్ని 
చంపేసారు. 

విలేఖరి : ఎవరు చంపారు? 

డా. నల్లం : భారత సైన్యం, పోలీసులు 

విలేఖరి : వాళ్ళు “విమోచనం ” అంటున్నారు? 


yanam vimochanodyamam pmd.pmd 74-75 


డా. నల్లం : అవును. కానీ అది విమోచనం కాదు, స్వాధీనం చేసుకోవటం, అదే 
సరైన పదం. అన్ని పత్రికలలో యానాం “ప్రజలచే విమోచనం చేయబడింది” అని 
వాళ్ళు చెప్పారు. 

విలేఖరి : అది పారిస్‌లో చర్చలు జరుగుతున్న సమయం కనుక, వారికి భారత సైన్యం 
అక్కడకు వెళ్ళి స్వాధీన పరుచుకొన్నదని చెప్పకోవటానికి ఆలోచించారేమో? 

డా. నల్లం : చనిపోయిన వ్యక్తి ఒక కవి, చరిత్రకారుడు మరియు ఆయుర్వేద 
వైద్యుడు. 

విలేఖరి : భారతీయులే మష్టీలో వచ్చారన్న విషయం అందరికి తెలుసు. 
ప్రజలేవిధంగా స్పందించారు? 

డా. నల్లం : ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలచుకొన్నాను. నిజానికి 
చెప్పాలంటే యానాంలో 1950 వరకూ ఏవిధమైన * స్వాతంత్రపోరాటం ” లేదు. 
పాండిచేరీలో విద్యార్థులచే ఉద్యమాలు నడిచాయి, కారైకాల్‌లో, మాహేలలో కూడా 
ఉన్నాయి, కానీ యానాంలో మాత్రం లేవు. 

విలేఖరి : 1947 ఆగస్టులో? 

డా. నల్లం : లేదు, అక్కదేమీ జరగలేదు. విశ్వసించండి, 1950లో కూడా ఏమీ 
లేదు. 

విలేఖరి : శ్రీ సుబ్బయ్య లాంటి వ్యక్తులు కూడా.................. (వీరు తన 
ఆత్మకధలో 1951లో కాకినాడ వచ్చి, యానాం నాయకులలో జాతీయభావాలు 
రగిల్సాను చెప్పుకొంటారు). 

డా. నల్లం : వారికే పాత్ర లేదు. యానానికి సంబందించి ఇది చాలా ముఖ్యమైన 
అంశం. ఎవరూ దీని గురించి మాట్లాడరు. 1954 కు కొంచెం ముందుగా శ్రీగుబేర్‌ 
యానాంలోని నలుగురు ముఖ్యమైన నాయకులైన శ్రీకామిశెట్టి, శ్రీయర్రా, శ్రీకనకాల, 
శ్రీమద్దింశెట్టి లను సంప్రదించారు. 1954 లో వీరు యానం అవతలకు చేరి 
స్వాతంత్యపోరాటాన్ని మొదలుపెట్టారు .................. లలల లలల లలల లలల 


3/5/2022, 3:04 PM 


జాతీయ భావాలున్న బొల్లోజు లాంటి యువకులు పాల్గొన్నారు. కానీ 
వీరెవ్వరూ యానం ప్రజలలో పెద్దగా అలజడిని సృష్టించ లేకపోయారు. స్వాతంత్ర్య 
సమరయోధులని పిలువబడుతున్నవారెవరూ, వాస్తవానికి స్వాతంత్రసమరయోధులు 
కారు. ఎందుకంటే యానంలో అసలు స్వాతంత్ర్య పోరాటమే జరగలేదు. 1954 
ప్రారంభంలో మాత్రమే కొద్దిపాటి ఉద్యమ ఛాయలు కనిపించాయి. ఇక్కడ శ్రీగుబేర్‌ 
పార్టీ ఫిరాయించినట్లే, అక్కడ ఈ నలుగురు నాయకులు తమ పక్షాన్ని మార్చుకున్నారు. 
ఇదే సమయంలో శ్రీనమతం యానానికి తాత్మాలిక మేయరయ్యారు. 
Mone లా నాయకులు ఊరివదలి పోయినందుకు (ప్రజలు 
కోపోద్రిక్తులెనారు. వారు శ్రీమద్దింశెట్టి ఇంటిని లూటీచేసారు ...................... 
విమోచన సమయంలో శ్రీసమతం కోసమై వెతకనారంభించేరు. ఈయనపుడు తన 
ఇంటి సమీపంలో ఉన్న యరగ్గ్మాన్స్‌ లెబ్రేరీ మేడపె తలదాచుకొన్నారు. ఆయన వణికి 
పోతూ ఉన్నారు. * జాగ్రత్త అకు కావా అతని వద్ద ఫిస్తోలు ఉంది, 
అతను మిక్ముల్నిచంపగలడు * అని ఎవరో అరచారు. సాయుధ పోలీసులకు 
ఎవరు ఎవరో తెలియదు. ఓ పోలీసు అధికారి కాల్పులు జరుపాడు. శ్రీ సమతం 
నేలకూలారు. అట్టి వృద్ద జెంటిల్‌మెన్‌ను వాళ్ళలా చంపారు. ఆమర్నాడు, ఈయన 
గుండెనొప్పితో చనిపోయాడని చరిత్ర చెప్పింది. (ఫెంచిపోలీసులు ప్రతిఘటించి 
దెబ్బలుతిన్నారు. 
విలేఖరి : వాళ్ళెంత మంది (ఫ్రెంచి పోలీసులు )? 
డా. నల్లం : పదిహేను, వారు పదిహేను. వారికి శ్రీగిరి నాయకత్వం వహించారు. 
వీరు 'డీన్‌భీన్‌ఫూ” లో ( వియత్నంలో కమ్యూనిష్ట్‌ శక్తులకు (్రెంచివారికి జరిగిన 
యుద్దం) ఫ్రెంచి సైన్యానికి సహాయక అధిపతిగా పనిచేసి అప్పుడే తిరిగొచ్చారు. 
శ్రీదడాల పాండిచేరీలో ఒక పోలీసు ఇన్స్‌పెక్టరు ఈయన యానాంకు ఒక 
హీరోలా వచ్చారు. శ్రీదడాల పాండిచేరీలో తన ఉద్యమాన్ని మొదలు పెట్టారు. 
భారతదేశ పక్షాన పని చేయటానికై ఆయన తన ఉద్యోగాన్ని కూడా త్యజించారు. 
వారు నా తండ్రిగారి క్లాస్‌మేట్‌. శ్రీదడాలకు సైనిక సహాయంతో యానాం వెళ్లే 


yanam vimochanodyamam pmd.pmd 76-77 


అవకాశమిచ్చారు. శ్రీదడాల యానాం మొదటి అడ్మినిస్ట్రేటర్‌. ఈయనే యానాన్ని 
విముక్తం చేసింది. (ఫ్రెంచి ఫోలీసులకే తర్భీదు ఇచ్చిన శ్రీగిరి బ్రిడ్జివరకూ పహారాకాస్తూ 
యానాం ప్రతిఘటనను ప్రదర్శించారు. బ్రిడ్జిదాటినట్లయితే అది భారత భూభాగం. 
విలేఖరి: ఆయన జార్జి సాలా అదేశాలమేరకు పని చేస్తూ ఉన్నారు? 
డా. నల్లం :అవును నిజమే. ఆఖరి అడ్మినిస్టేటర్‌ అయిన శ్రీసాలా భారత సైన్యం 
యానం లోనికి ప్రవేశించనీయకుండా (ప్రయత్నించారు. ఆయన విధిని ఆయన 
నిర్వహించారు. (ఫ్రెంచి ప్రభుత్వం, శ్రీసాలాను జూన్‌ 1954లో పాండిచేరీ రప్పించింది. 
ఎందుకంటే ఏదెనా హింసాత్మక సంఘటన జరిగి ఒక (ఫ్రెంచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ 
చనిపోకూడదని.. 

అంటూ డా.నల్లం గారి వాదన ముట్టడి అనే అంశాన్ని సమర్ధించే విధంగా 
సాగింది. 


త్రీ ఎస్కర్‌గుయిల్‌ యానాంలో జరిగిన సంఘటనలపై ఇచ్చిన నివేదిక 


1954 మే 28న శ్రీ ఎస్మర్‌గుయిల్‌ యానాంలో జరిగిన సంఘటనలపై 
సుదీర్ధమైన నివేదికను (ఫ్రెంచ్‌ గవర్నర్‌ శ్రీమనార్డ్‌కు అందించారు. అది ఈ క్రింది 
విధంగా సాగింది. 


1. యానాం సముద్రం పక్కన లేకపోవటంవలన, అన్నింటికీ ఇది భారత 
భూభాగంపైనే ఆధారపడాలి. 


2. 14 ఏప్రిల్‌ 1954లో శ్రీ దడాల యానాం వచ్చి (ఫెంఛ్‌ పాలనపై 
వ్యతిరేక ఉద్యమాన్ని క్రియాశీలితం చేశాడు. 


3/5/2022, 3:04 PM 


3. యానాం విమోచనోద్యమకారులలో ఎక్కువమంది భారతకార్యకర్తలే. యానాంను 
వదిలి భారత భూభాగంలో రిఫ్యూజీలుగా రక్షణపొందుతున్నది. 17 మంది మాత్రమె. 
(యానాంలో శ్రీ సాల అధ్వర్యంలో జాతీయవాదులపె జరుగుతున్న దమనకాండను 
నిరసిస్తూ వందలమంది యానం వదిలి రిప్యూజీలుగా భారతావనిలో ప్రవేసించి 
రక్షణ పొందుతున్నారని అప్పటి భారత(ప్రభుత్వవాదన) 
ఆ పదిహేడు మంది యానం పౌరుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
యానం పట్టణం నుంచి 
1. శ్రీ మద్దింశెట్టి సత్యానందం, వారి భార్య మరియు ఇద్దరు పిల్లలు. 

2. శ్రీ కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు మరియు వారి భార్య. 

శ్రీ 


8. యర్రా సత్యనారాయణమూర్తి, వారి భార్య మరియు రి మంది 


సంతానం 
4. కామిశెట్టీ పరశురామరావు నాయుడు, వారి భార్య మరియు 8 సంతానం. 
5. దవుళూరి వెంకటరాజారావు, వారి భార్య మరియు 2 పిల్లలు. 
6. శ్రీ మద్దింశెట్టి బేతన్న మరియు వారి భార్య 
7. శ్రీ తోట వేణుగోపాలరావు నాయుడు (కుటుంబం యానాంలోనే ఉంది) 
8. శ్రీ తోట పక్కిరిరావు వారి భార్య మరియు ఒక సంతానం 
9. తోట సుబ్బారావు 
కనకాలపేట గ్రామం నుంచి 
10. కనకాల తాతయ్య (కుటుంబం యానాంలోనే ఉంది) 
11. కోన నరసయ్య (కుటుంబం యానాంలోనే ఉంది) 
12. కోన నరసింహమూర్తి (కుటుంబం యానాంలోనే ఉంది) 


13, చిక్కం సత్యనారాయణ (కుటుంబం యానాంలోనే ఉంది) 


yanam vimochanodyamam pmd.pmd 78-79 


ఫరంపేట గ్రామం నుంచి 

14. రొక్కం వెంకటరెడ్డి (కుటుంబం యానాంలోనే ఉంది) 

15. బడుగు సూరన్న (కుటుంబం యానాంలోనే ఉంది) 

16. బడుగు ముసలయ్య వారి భార్య, 5 గురు పిల్లలు 

17. మాదేసూరన్న వారి భార్య ముగ్గురు పిల్లలు. 
4. ఉద్యమకార్యకర్తలు యానాం శివార్లలో కాపుకాసి (ఫ్రెంచ్‌ పౌరులను హింసిస్తూ, 
యానాం (ప్రజలు విలీనానికి ఇవ్టవ డకపోయినట్లయితే యానాంను 
ఆక్రమించుకుంటాము అని బెదిరిస్తున్నారు. 
5. యానాంలోని ఫెంచి పరిపాలనా వ్యవస్థ తనకున్న కొద్దిపాటి పోలీసు బలగంతో 
ఈ ఉద్యమకారులను ప్రతిఘటించటానికి ప్రయత్నిస్తుంది. 
6. ఉద్యమకారులు యానాంను ఆక్రమించుకొంటారన్న వదంతులు చాలా బలంగా 
వినిపిస్తున్నాయి. 
7. ఈ పరిన్టితులలో శ్రీమద్దింశెట్టి ఇల్లు లూటీకి గురయింది. దీనికి 
(ప్రధానకారణం ఫరంపేటలో ఒక (ైంచి పౌరుడిని ఉద్యమ కార్యకర్తలు 
నిర్భందించటమని తెలుస్తుంది. అదే రోజు జరిగిన సంఘటనలలో ఒక రైసుమిల్లు 
ఒక రంగుల కంపెనీ కూడా దాడికి గురయ్యాయి. 


8. లూటీకి గురయిన సామాన్లన్నింటినీ స్వాధీనం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌లో 
భద్రపరచడమెనది. దాడులకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెష్టుచేయటం 
జరిగింది, ఎంక్వయిరీకి ఆదేశించడమైనది. 


9. యానాంలోని అల్లర్లకు శ్రీసాలా కానీ జడ్జి శ్రీ గిర్‌మెన్‌ కానీ భాద్యులుకారు 


10. శ్రీ సాలాను వెనక్కి పిలిపించి, అడ్మినిగస్టేటర్‌ పదవీ భాద్యతలను స్థానిక 
జడ్డి శ్రీశివాకు అప్పగించవలెను. 


3/5/2022, 3:04 PM 


11.భారత కార్యకర్తల చట్టవిరుద్ద కార్యకలాపాల వలన అనేకమంది యానాం 
(ప్రజలు బలయ్యారు. దాడులు, ఆస్థుల లూటీలు, చిన్న చిన్న దొంగతనాలు, 
భారత సరిహద్దులో ప్రయాణించటానికి పన్నులు వసూలుచేయటం, చేపల 
పడవలను వలలను స్వాధీనం చేసుకోవటం, వ్యక్తులను నిర్భంధించటం, 
ఆంధ్రలో ఉన్న యానాంపౌరుల భూములను ఆ(క్రమించుకోవటం వంటి 
వివిధ చట్ట విరుద్ద కార్యకలాపాల ద్వారా (ైంచిపౌరులు అనేక బాధలు 
పడుతున్నారు. 

శ్రీఎస్మర్‌ గుయల్‌ రిపోర్టు ఆద్యంతమూ ఫ్రెంచి వారిని సమర్థిస్తూ ఉ 
ద్యమకారులను అల్లరిమూకగా, దాడులు చేసేవారిగా, దొంగలుగా చట్టవిరుద్ధ 
కార్యకలాపాలు సాగించే వారిగా చిత్రించింది. 

ఆరోపణలు ఎదుర్మొంటున్నవారు. (ఫ్రెంఛి దేశస్థులు, విచారణ జరిపింది 
కూడా ఫ్రెంఛి దేశస్థుడే కనుక అందరూ 'ఆ తానులోని ముక్ళలే * అన్న రీతిలో 
శ్రీ ఎస్మర్‌ గుయల్‌ రిపోర్టు ఉంది. 


దూ శ అ 


యానంవిమోచనం లో భారతసెనికుల పాత్ర 


విమోచన సమయంలో కాకినాడలోని జిల్లా కలక్టరు గారు, విమోచన 
ఉద్యమకారుల రక్షణకోసము మరియు ఎట్టి అవాంఛనీయ హింసాకాండ జరగకుండా 
చూడటం కొరకు కొంతమంది సాయుధ పోలీసులను పంపించారు. వీరిలో కొంతమంది 
సివిల్‌ దుస్తులలో సాధారణ పౌరులవలె ఉద్యమంలో పాల్గొన్నారు. విమోచన అనంతరం 
యానాంలో ఒక తాత్మాలిక ప్రభుత్వం ఏర్పడి యానం పట్టణంలో శాంతి భద్రతలను 
నెలకొల్పింది. 
ధ్రెంచి స్థావరాలలోకి భారతప్రభుత్వం సైన్యాన్ని పంపించి, ఆక్రమణ 
చేయించిందని ఫ్రాన్స్‌లోని పత్రికలు గగ్గోలు పెట్టాయి. ్రాన్సు-భారత్‌ల మధ్య, 


yanam vimochanodyamam pmd.pmd 80-81 


ఈస్థావరాల భవితవ్యంపై చర్చలు జరుగుతూ ఉన్న సమయం కనుక, ఇట్టి వార్తలు 
భారతప్రభుత్వ ప్రతినిధులను ఆత్మరక్షణలో పడేసాయి. ఈ నేపద్యంలో శ్రీ జవహర్‌లాల్‌ 
నెహ్రూ ఆంధ్ర లోని అప్పటి ప్రముఖ నాయకులైన శ్రీసంజీవ రెడ్డిగార్మి 18, జూన్‌ 
1954 ఈ విధంగా ఉత్తరం రాసారు. 


న్యూఢిల్లీ 18 జూన్‌ 

యానాం గురించి వ్రాన్తున్నాను. మన సాయుధ పోలీసులు 
కొంతమంది యానాం రిఫ్యూజీలతో కలసి అక్కడి ఫ్రెంచి ఫోలీసులను, 
ఉద్యోగులను బలప్రయోగం జరిపి తొలగించారని నాకు తెలిసింది 


అంతే కాక మన పఫోలీసులలో కొంతమంది అక్కడ ఇంకా వని 
చేస్తునట్టుగా కూడా తెలిసింది. ఇది మంచి వద్ధతి కాదు మరియు 
ఇబ్బందికరమైన విషయము. ఫ్రెంచ్‌ ప్రభుత్వము దీన్ని గోరంతలు 
కొండంతలు చేసింది.. మరియు ఫ్రెంచ్‌ వత్రికలు దీని గురించి 
త్రాసాయి. 
ఇప్పటికి ఇంకా జరిగి ఉండకపోతే, వెంటనే మనఫపోలీనులు యానాం 
నుండి లెనుకకు తీసుకు రాఠాలి అని నేను భావిస్తున్నాను. మఫ్టీలో 
ఫారులవలి ఉంటానన్నా కూడా నరిఫోదు. తారు వీవిధలైన 
ప్రచారము లేకుండా గోభ్యంగా యానాం వదిలి రాఠాలి. తాతాల్మిక 
ప్రభుత్వాన్ని వీర్పాటు చేసుకోతటానికె యానాం ప్రజలకు మేము 
నమర్భులైన అధికారుల సేవలను తేషు 
అంచి స్థాతరాల తట్ట మునం దృల్ని సారించాలి. 
భారతదేశంలో విలీనం కాఠాలని కోరుకొనే శక్తుల ట్ల మనం 
ఫూర్తి సానుభూతితో ఉన్నామన్నది అందరికీ తెలిసిందే! కానీ 
లారితో అధికారయుత బంధాలను వర్పరచుకోకూడ దం. 
లేందుకంటే అది మనవాదనను బలహీనవరచి, ఆ స్థాతరాలలోని 


3/5/2022, 3:04 PM 


ప్రజలు విలీనాన్ని కోరుకోవటం లేదు అనే విషయాన్ని నమ్మేలా 
చేస్తుంది. అందుచే ఆలోచించి, ఈవిషయంలో లెంటనే చర్యలు 
తీసుకోతలసినదిగా కోరుతున్నాను. 


జవహర్‌లాల్‌ సైహ్రనూ 


శ్రీనెహ్రూ గారి లెటర్‌ 18 జూన్‌న రాయటం జరిగింది కనుక 13 జూన్‌ 
నుంచి 18 జూన్‌ మధ్యలో యానాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడి 
పరిపాలనలో పాలుపంచుకొని ఉండవచ్చు. ఈప్రాంతాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి 
కలిగించి, కేంద్రప్రభుత్వ అధీనంలో సంరక్షింపబడాలన్న నిర్ణయం - 1, జులై 
1963 న భారతరాజ్యాంగ సవరణచేసుకొని తీసుకున్నారు. కనుక 1954 నాటికి 
అప్పటి ఆంధ్రా ప్రభుత్వం యానాం విమోచనం చెంది భారతావనిలో 
కలసిపోయిందన్న ఉద్దేశంతో ఆవిధంగా (ప్రవర్తించి ఉండవచ్చు . అంతేకాక 
అంతకు ముందే విలీనమెన చంద్రనాగుర్‌ పరిపాలన పొరుగున ఉన్న బెంగాల్‌ 
రాష్ట్రంచే చేపట్ట బడింది. కనుక వీరీవిధంగా ప్రవర్తించటం అప్పటికి సరైన నిర్ణయమే 
అయిఉంటుంది. కానీ (ఫ్రెంచి స్థావరాలు వాటి భవిషత్తు అనేది అంతర్జాతీయంగా 
నిర్ణయింపవలసిన విషయం కనుక శ్రీ నెహ్రూ లేఖ ఆవిధంగా సాగింది. 


rt క తాకాాలా. 


విమోచనానంతరం శ్రీకేవల్‌సింగ్‌ యానంలో పర్యటించారు. శ్రీకేవల్‌సింగ్‌ 
శ్రీదడాలను పాండీ విలీనోద్యమంలో కూడా చురుగ్గా పాల్గొనవలసినదిగా కోరారు. 
వీరి అభ్యర్థన మేరకు 3 జూలై,1954 తేదీన శ్రీదడాల యానాం వదిలి పాండిచేరీ 
బయలుదేరారు. శ్రీదడాల, యానం అడ్మిస్టేటర్‌ భాద్యతలను శ్రీకస్తూరి రంగారావు 


yanam vimochanodyamam pmd.pmd 82-83 


గారికి ఇచ్చారు. వీరు కాకినాడకు చెందిన ఒక రిటెర్డ్‌ జడ్జి. 1 నవంబర్‌ 1954 లో 
భారతప్రభుత్వం అధికారికంగా శ్రీవేదాగార్ని ఎడ్మినిస్టేటర్‌గా నియమించింది. 


దా? లి 


14, జాన్‌ 1954 నాటి హిందూ వార్త - నిజానిజాలు 


Yanam freed - THE HINDU dated Junel4, 1954: 

The citizen of Yanam, a French settlement, liberated themselves 
on June 12 amidst scenes of enthusiasm, and declared their 
Independence. For some time in the past, repression, arson, 
looting, assaults on peaceful citizens had driven them to the 
verge of impatience. The previous night a number of hired 
goondas looted the houses of promergerites and assaulted their 
families. In addition they opened fire on a refugee camp in Indian 
territory. The Indian policehad to return the fire in self-defence. 
The citizens of Yanam then came to the refugee camp in a crowd 
and requested the refugee leaders to enter Yanam and take 
over the administration to restore law and order. Volunteers 
from the neighbouring villages and refugees of Yanam led by 
their leaders entered yanam and were heartly greeted by the 
residents. 


పై వార్తకు తెలుగు అనువాదం 


విమోచనం చెందిన యానం (date 14 ౮౪౧6 1954) 


3/5/2022, 3:04 PM 


(ఫెంచి స్థావరమైన యానం పౌరులు, జూన్‌ 12న స్వచ్చందంగా విముక్తమై 
వేడుకలమద్య వారి స్వతంత్రతను ప్రకటించుకొన్నారు. గత కొంతకాలంగా 
శాంతియుత పౌరులపై జరిగిన అణిచివేత బలప్రయోగము లూటీలు,దాడులు 
వారిలో సహనాన్ని నశింపచేసాయి. గత రాత్రి కిరాయిగూండాలు, విలీన వాదుల 
ఇండ్లను కొల్లగొట్టి, వారి కుటుంబాలపై దాడిచేసారు. అంతేకాక వారు 
భారత్‌భూభాగంలో ఉన్న విలీనవాదుల కేంపుపై కాల్పులు జరిపారు కూడా. 
భారత్‌ పోలీసులు ఆత్మరక్షణకై ఎదురుకాల్పులు జరపవలసి వచ్చింది. అపుడు 
పెద్ద సంఖ్యలో యానం పౌరులు, విలీనవాదుల కాంపునకువచ్చి, వారిని 
యానాంలోకి వ్రవేశించి, అధికారాలను చేవట్టి, శాంతిభద్రతలను 
కాపాదవలసినదిగా అభ్యర్థించారు. 


చుట్టుప్రక్కల గ్రామాలనుంచి వచ్చిన కార్యకర్తలతో యానాం విలీనవాదులు 
వారినాయకుల నాయకత్వాన యానంలోకి ప్రవేశించగా, యానం పౌరులు వారిని 
సాదరంగా ఆహ్వానించారు. 


జూన్‌ 14 నాటి ఈ వార్తలోని రెండు విషయాల పట్ల వివరణ. 


1. ఈ వార్తలో యానాం జూన్‌ 12న విమోచనం చెందినట్లుగా తెలుపబడింది. 
కాని నిజానికి యానాం విమోచనం 18 జూన్‌ 1954లో జరిగింది. (బహుసా 
ప్రింటు తప్పేమో?) 

2 ఈ వార్త ప్రకారం 12, జూన్‌ రాత్రి యానాం బ్రిడ్జి కవతల ఉన్న 
విమోచన ఉద్యమకారుల కాంవువై కాల్బులు జరిగాయని దానికి భారత పోలీసులు 
ఎదురు కాల్పులు జరిపారనీ, దీనిపట్ల యానాం ప్రజలు ఆగ్రహించి ఉద్దమకారులను 
యానాంలో ప్రవేశించి అధికారాలను చేవట్టవలనినదిగా కోరినట్లు తెలుస్తుంది. 
దీనికి ప్రధాన అభ్యంతరాలు ఈ విధంగా చెప్పకోవచ్చు. 


yanam vimochanodyamam pmd.pmd 84-85 


1. విమోచనోద్యమకారులందరకు నాయకత్వం వహించిన శ్రీదడాల, 

తన ఆత్మకధలో ఈవిషయాన్ని ప్రస్తావించరు. విమోచనోద్యమానికి 

సంబంధించి ప్రతిచిన్న విషయాన్ని కూడా చక్కగా వర్ణించిన ఆయన, 

ఇటువంటి ముఖ్యమైన సంఘటనలను, విస్మరించారును కోవటము 

పొరపాటే అవుతుంది. 

2. అప్పటి ప్రత్యక్షసాక్షి విమోచనోద్యమంలో పాల్గొన్న మరో వ్యక్తి 

అయిన శ్రీబొల్లోజు బసవలింగంగారు కూడా, అక్టోబరు 1954 

లో తను రాసిన 'విమోచనోద్యమ విశేషాలు? అనే వ్యాసంలో, 

కాల్పులు జరిగినట్లూ యానాం ప్రజలు ఉద్యమకారులను అధికారాలు 

చేపట్టమని అభ్యర్థించినట్లు తెలుపలేదు. 

3 శ్రీజార్జిసాలాగారు ఆ సమయంలో ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా 
తరువాత జరిగిన సంఘటనలు అంటూ చెప్పిన విషయాలలో కూడా 
ఈ సంఘటనలు కనిపించవు. 

4. అప్పటి విమోచనోద్యమకారుల కాంపుకు రక్షణగా అనేక మంది 
సాయుధ పోలీసులున్నారు. ఇటువంటి కాంపుపై కాల్పులు జరపటం 
అనేది ఒక పిచ్చివాడు తప్ప మరొకడు సాహసించలేడు. ఒక వేళ 
సాహిసించినా, ఈవార్తలో చెప్పబడినట్లుగా ఆ సాయుధ పోలీసులు 
ఆత్మరక్షణకోసం తిరిగి కాల్పులు జరిపితే, ఏవిధమైన ప్రాణనషష్టం 
లేకపోవటం అనుమానమే. 

5. శ్రీసాలాగారు యానాం పోలీసుల నుంచి ఆయుధాలు 
తీసివేసుకొన్నానంటారు. అదే నిజయితే (ఫ్రెంచి పోలీసులు ఈ కాంపుపై 
కాల్పులు జరిపే అవకాశమేలేదు. 


ఈ వార్తను ఎందుకు ఇంత ఎక్కువగా విశ్లేషించవలసినది అంటే ఆ తరువాత 
కాలంలో వ్రాయబడిన అన్ని పుస్తకాలలోని యానం విమోచనోద్యమవర్ణనకు ఈవార్తే 


3/5/2022, 3:04 PM 


ప్రధాన భూమిక అయ్యింది. గెజటీర్‌ ఆఫ్‌ ఇండియాలో యానాం విమోచనోద్యమ 
కధనం ఈ వార్త ఆధారంగానే నడిచింది. శ్రీ సుబ్బయ్య, శ్రీపాంచ్‌ రామలింగం 
వంటి వ్యక్తులు వ్రాసిన వారి ఆత్మకధలలో కూడా యానాం విమోచనం ఈ 
సంఘటనతోనే జరిగిందని చెప్పారు. ఏ పుస్తకం చూసినా 12, జూన్‌ రాత్రి 
విమోచన ఉద్యమకారుల కేంవు పై కాల్చులు జరిగాయని, దానికి ఆగ్రహించిన 
యానం ప్రజలు ఉద్యమకారులను వచ్చి యానంను ఆశక్రమించుకోవలసినదిగా కోరగా, 
ఉద్యమకారులు యానం పరిపాలనా అధికారాలను చేజిక్సుంచుకోవటం జరిగిందని” 
ఉంటుంది. 


ప స ఈసంఘటన గురించి విమోచన ఉద్యమనాయకుడైన 
శ్రీకనకాల తాతయ్యను ఇంటర్యూ చేయగా, ఆయన దీనిని ఖండించారనీ, ఆ 
ముందురోజు రాత్రి విలీనవాదులకు, విలీన వ్యతిరేక శక్తులకు వాగ్యుద్దం మాత్రమే 
జరిగిందనీ, కాల్పులేమీ జరగలేదని శ్రీకనకాల అన్నారని 'మెర్టర్‌ మూవ్‌మెంట్‌ 
అండ్‌ ఆఫ్టర్‌ అనే వ్యాసరచయిత తెలిపారు. (ర: జర్నల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ సొసైటీ, 
వాల్యుమ్‌ 20, 2001.. 

శ్రీ మద్దింశెట్టి సత్యానందం యానాం ప్రొవిజనల్‌ ప్రభుత్వ అధ్యక్ష్యుని హోదాలో 
ప్రధానమంత్రి నెహ్రూకు, ప్రాన్స్‌ ప్రధానమంత్రికి, పాండిచ్చేరీలోని (ఫెంఛ్‌ గవర్నర్‌కు 
1954 జూన్‌ 13న ఈ క్రింది విధంగా టెలిగ్రాం ఇచ్చారు. 
శాంతిభద్రతలు కాఫాడముని, ఫారిస్‌కు, పాండిచ్చేరీకు చేసిన 
అనేక విజ్ఞివ్వులను ఫ్రెంఛ్‌ అధికారులు ఫెడచెవినపెట్టారు. 
జూన్‌ ([2రాత్రి యానాం అధికారులచే పురకరూయించబడిన 
గూండాలు కముద్యం సేవించి, విలీన ఉద్యవుకారుల 
కుటుంబాలపై దాడులుబేని, కావలా కాస్తున్న ఇద్దరం 
కానిస్టే బుల్స్‌ను గాయమతర్పడల్లైనది. దీనికి జనం 


yanam vimochanodyamam pmd.pmd 86-87 


అసహనానికి, ఉద్రేకానికి గురయ్యారు. ఫారిస్‌ చర్చలు 
విఫలకువటంతో ఈ గూండారాజ్‌ మరియు వలనపాలన 
అంతలళువుతాయనే ఆశ మాలో చచ్చిపోయింది. ప్రజల 
ప్రాణాలను నంరకళ్షించటానికి తరిఫాలనను 
చేజిక్కించుకోవటం మినలా లేరే గత్యంతరం మాకు 
కనిపించలేదు. యానాం తాసులలైన వేము ఈ రోజు ఉ 
దయం వేలసంఖ్యలో గుమిగూడి, యానాం తరిపాలనను 
లాన్తగతం చేనుకొని యానాం ఫ్రెంచ్‌ ఫాలన నుండి 
విలూచనలైనదని వ్రకటించుకున్నాము. 

యానాం వరిపాలనను చేవట్టి ఈ ప్రాంతాన్ని భారతావనిలో 
రిఫరెండం లేకుండా విలీనం చేనుకొని మా జాతీయవాద 
ఆశలను తీర్చమని భారతప్రభుత్వాన్ని కోరుతున్నాము.* 


విమోచనం జరిగిన వెంటనే ఇవ్వబడిన ఈ టెలిగ్రాంలో కూడా 12వ తేదీ రాత్రి 
కాల్పులు జరిగాయని, యానం ప్రజలు వీరిని వచ్చి పరిపాలనను హస్తగతం చేసుకోమని 
కోరినట్లుగా ఉండదు. 


దీనిని బట్టి చూస్తే హిందూ వార్తలో వచ్చిన విధంగా 12 జూన్‌ రాత్రి కాల్పులు 
జరిగి ఉండకపోవచ్చు. అప్పటికే రెండు నెలలుగా బ్రిడ్జికివతల ఉండి యానాం ప్రజలలో 
విమోచన ఉద్యమభావాలు రగిల్బటం జరిగింది. శ్రీసాలా వెళ్ళిపోవటం, గాంధేయవాది 
అయిన శ్రీశివాగారు ఇంచార్జిగా నియమించబడటం, వంటి అంశాలు అనుకూలించటంతో 
యానాం విమోచనం జరిగిందని భావించవచ్చు. 


నొ వ్రు ఫ్రు వ్రతా 


3/5/2022, 3:04 PM 


ముగింపు 

1954లో యానాం ఓటర్ల సంఖ్య సుమారు 1500 మాత్రమే. వీరిలో 
చాలామంది నిరక్ష్యరాస్యులే. వీరి నాయకులు శ్రీకనకాల, శ్రీకామిశెట్టి, శ్రీయర్రా, 
శ్రీమద్దింశెట్టి వంటి ప్రముఖులు. 1954 నాటికి పాండిచేరీలో స్వాతంత్ర్యపోరాటం 
పతాక స్థాయికి చేరుతుంది. ్రాన్స్‌-భారత ప్రభుత్వ ప్రతినిధులు అప్పటికే చాలా 
సార్లు కూర్చుని, ఈ నాలుగు (్రుంచిస్థావరాల భవితవ్యం గురించి చర్చించుకోవటం 
జరిగింది. రిఫరెండం ద్వారా ఈ స్థావరాలలోని (ప్రజలు ఇష్టపడితే, వీటిని 
భారతదేశానికి అప్పగించటానికి 1948లోనే ఫ్రాన్స్‌ సిద్దపడింది. రిఫరెండం 
అంటూ జరిగితే ఈకాలనీలలోని ప్రజలు ఫ్రాన్స్‌కు అనుకూలంగా ఓట్‌ చేస్తారేమోనన్న 
అనుమానాలు రావటంతో సామాన్య ఎలక్షన్ల ద్వారా రిఫరెండం జరిపే అంశం 
సందిగ్ధంలో పడింది. ఒకానొక సందర్భంలో శ్రీదడాల తన ఆత్మకధలో “రిఫరెండం 
జరిగితే 80% ప్రజలు (ఫ్రెంచి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్‌ వేయవచ్చు”అని 
చెపుతారు. 


అయినప్పటికీ పరపాలన దాశ్య శృంఖలాలనుండి విముక్తమవ్వాలని 
పాండిచేరీలో మహాదృతంగా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. ఈ ఉద్యమంలో 
చురుగ్గాపాల్లొని, ప్రధాన పాత్ర పోషించిన శ్రీదడాలకు యానాం విమోచన భాద్యతలు 
అప్పగించబడ్డాయి. వీరు యానాం చేరేసరికి యానాంలో సరెన స్వాతంత్ర్యపోరాట 
ఛాయలు కనిపించవు. అందుచే శ్రీదడాల కాకినాడలోని జిల్లానాయకుల సహాయాన్ని 
కోరి, వారిచ్చిన అండదండలతో, యానాంలో విమోచన అవసరతను, 
స్వాతంత్యకాంక్షను రగిల్సారు. ఇదే తరుణంలో యానాంలోని ప్రముఖనాయకులు 
కూడా వీరితో చేతులు కలిపి, వారి దేశభక్తిని చాటుకున్నారు. శ్రీబొల్లోజు, 
శ్రీపావనమూర్తి, శ్రీ చెల్లి కృష్ణమూర్తి, శ్రీకాళ్ళ గంగరాజు వంటి యువకులు జాతీయ 
భావాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపించటంలో సహాయపడ్డారు. 


yanam vimochanodyamam pmd.pmd 88-89 


ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలే నాయకుల అభిప్రాయాలు, 
నాయకుల అభిప్రాయలే ప్రజల అభిప్రాయాలు. శ్రీమద్దింశెట్టి, శ్రీకనకాల, 
శ్రీకామిశెట్టి, శ్రీయరా, శ్రీకోననరసయ్య వంటి ప్రముఖులు అంతకుముందు 
ఎలక్షన్‌లలో ఎన్నుకోబడిన ప్రజానాయకులు. ఏ ఉద్యమాన్నెనా మొదట నాయకులు 
స్వప్పిస్తారు ఆ తరువాత దానికి ప్రజలమద్దతు అఖిష్టేన అది ఉద్యమ రూపం 
తాల్చుతుంది, లేకపోయినట్లయితే కాలగర్భంలో కలిసిపోతుంది. అదే విధంగా 
యానాం విమోచనోద్యమంకూడా ఉద్యమనాయకుల దార్శనికత, దేశభక్తి, 
జాతీయవాద భావాలకు రూపమై నిలిచింది. ఈ ఉద్యమానికి ప్రజలు బ్రహ్మాండమైన 
మద్దతు ప్రకటించారు. 

27 జూన్‌ 1954న యానాం (ప్రజలు, పరిసర ప్రాంతవాసులతో 
కలసి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అని గెజటీర్‌లో చెప్పిన 
విషయాన్ని మనం ఆనాటి చాయా చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీమద్దింశెట్టి 
భారతజెండా ఎగురవేస్తున్నప్పటి చిత్రం, అప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం 
మరియు ఇతర మెంబర్లతోను, ॥ శ్రీదడాల ప్రమాణస్వీకారం చేయించే దృశ్యాలలో, 
13 జూన్‌ 1954న శ్రీదడాల విమోచనోద్యమ కార్యకర్తలతో తీయించుకున్న గ్రూప్‌ 
ఫోటోలోనూ, పోలీసువందన సమర్పణ వంటి ఫోటోలద్వారా ఆనాటి ప్రజలు 
జరుపుకున్న సంబరాలను (ప్రదర్శించిన హర్న్షాతిరేకాలను స్పష్టంగా 
గమనించవచ్చును. 


3/5/2022, 3:04 PM 


యానాం విమోచనోద్యమం ఒకచారిత్రక ఘట్టం 


యానాం విమోచనమును (ఫైెంఛి వలసరాజ్యమనెడి “ఒంటె నడ్డి విరిచిన 
ఆఖరి గడ్డిపరక” గా వర్ణించవచ్చు. పాండిచేరీలోని స్వాతంత్ర్య పోరాటసెగలు, 
భారతప్రభుత్వం జరుపుతున్న “బ్లాకేడ్‌” పొగలు (ఆర్థిక దిగ్భంధనం,, వెల్లువెత్తుతున్న 
నిరసనల నేపద్యంలో జరిగిన యానాం విమోచనం (ెంఛి వారిని డోలాయమాన 
స్థితినుండి ఒక నిర్ణయం తీసుకోవలసిన అవసరతలోనికి నెట్టివేసిందనటం అనటం 
అతిశయోక్తి కాదేమో! పై అంశాల పర్యవసానమే నవంబరు 1న జరిగిన డీపాక్టో 
ట్రాన్స్‌ఫర్‌ ఒప్పందం. 

నాలుగు ఫ్రెంచి స్థావరాలలో కెల్లా యానమే మొదటగా విమోచనం చెందింది 
(తరువాత మాహే). ఈ పరిణామాన్ని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒక సైనిక ముట్టడిగా 
చిత్రీకరించబోయింది. కానీ అంతర్జాతీయంగా నెహ్రూకున్న నిలువెత్తు వ్యక్తిత్వం 
ముందు, ఆయన స్పందించి స్థానికంగా తీసుకున్న చర్యలవల్లా ఆవాదన వీగిపోయింది. 
ఢీల్లీ, ఫారిస్‌లలోని (ఫైంచ్‌ అధికారులు యానాం విమోచనోద్యమంలో భారతదేశం 
జోక్యం చేసుకోవటాన్ని ఆక్షేపించారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వం యానాం విమోచనాన్ని 
అధికారికంగా గుర్తించలేదు. యానాం ప్రజలు వారంతటవారే ఫ్రెంచ్‌ పాలననుండి 
విమోచనం చెందారనీ, ఇందులో భారతపాత్ర ఏమి లేదనీ భారతదేశం వాదించింది. 


యానాం విమోచన అనంతరం, ఫ్రాన్స్‌లో మడగాస్మర్‌కు పాత్రినిధ్యం 
వహిస్తున్న ఫ్రెంఛ్‌ సెనేటర్‌ శ్రీకాస్టిల్లాని “భారతదోశంలో 
యానాంను ఆక్రమించుకున్న తరువాత క్రెంబ్‌ త్రభుత్వం 
తీరకల్టెన త్రతిచర్య లేకుండా ఉండిలోయింది. ఫ్రెంచ్‌ 
తోభుత్వం ఒక గోలుకు తంటిది. బీనిలో ఒక్కొక్క లింకు 
తాగుతుండటంతో దానిశక్తి క్లీణిన్తున్మది.* అని వ్యాఖ్యానించాడు. 


1948లో మాహేలో కూడా యానాంలో జరిగినట్లుగానే విమోచనోద్యమం 
జరిగి భారతపతాకం అన్ని ప్రభుత్వ కార్యలయాలపె ఎగురవేయబడింది. కానీ 


yanam vimochanodyamam pmd.pmd 90-91 


దీన్ని ఫైెంఛ్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్కడకు మిలటరీని పంపి ఉద్యమ 
కారులు చెల్లాచెదురయ్యేలా చేసింది. వారిపై అప్పుడు నమోదుచేసిన కేసులలో, 
వాదప్రతివాదాలు జరగకుండానే నిందితులు హాజరు లేకపోయినా (ఫ్రెంచ్‌ పభుత్వం 
వారికి కఠినశిక్షలు విధించింది.ఆ కేసులు 1954లో జరిగిన డిఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ 
జరిగిన తరువాత మాత్రమే ఎత్తివేయటం జరిగింది. (బహుసా ఇందుకనెనేమో - 
విమోచనానంతరం యానంకు పాండిచేరీనుండి ఫ్రెంచి మిలటరీ బలగాలు ఓడలో 
దిగుతున్నాయని, ఈ ఉద్యమకారుల్నందరిని (_ఫెంఛ్‌ ప్రభుత్వం ఖరినంగా 
శిక్షించబోతుందనీ యానాంలో పుకార్లు లేచినయ్‌. - రి: శ్రీదడాల ఆత్మకధ). ఆరేళ్ళ 
తరువాత అదే సంఘటన యానాంలో పునరావృతం అయినపుడు (ఫెంఛ్‌ ప్రభుత్వం 
పూర్తిస్థాయిలో ప్రతిస్పందించక పోవటానికి అంతకుముందే మే 1954లో జరిగిన 
దీన్‌బీన్‌ఫ్యూ యుద్ధంలో ప్రాన్స్‌దేశం ఘోరంగా ఓడిపోవడం, అనేక కారణాలలో 
ఒకటి కావచ్చు. ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఈ విధంగా నిర్లిప్తత ప్రదర్శించటం పట్ల 
శ్రీకాస్టిల్లాని అలా విమర్శించటం జరిగింది.. 

శ్రీ గుబేర్‌కు కుడిభుజాలవంటి శ్రీ ముత్తు కూమరప్పరెడ్డియార్‌ యానాంలో 
జరిగిన విమోచనోద్యమం విశేషాలను తెలుసుకోవడానికి ఉద్యమాన్ని నడిపించిన 
ఆయా నాయకులను అభినందించటానికి, పాండిచ్చేరీ నుండి యానాం వచ్చారు. 
పాండిచ్చేరీలోని *ఫెంఛ్‌ ఇండియా లిబరేషన్‌ పార్టి” తరుపున వారీవిధంగా 
ప్రకటించారు. 


“వలనపాలన ధాన్య శృంఖలాల నుండి విభూచనం చెందిన 
యానాన్ని మేము అభినందిస్తున్నాము. ఈ చిన్ని ప్రాంతంలో, 
త్రూర్తి అపాంసాయుత అతద్భతులతో, వ్రజాపోరాటం జరిలి 
సాదించుకొన్న విజయాన్ని లేంవుం కుననక్బార్మిగా 
కొనియాడుతున్నాము. ఇంకా విముక్తం కాని ఫ్రెంఛ్‌ స్థావరాలకు 
యానాం ఒక ఉదాలారణగా నిలిచి న్పారినిన్ముందని 


భావిస్తున్నాము. యానాంలో జరిగిన విధంగానే మిగిలిన ప్రాంతాల 


3/5/2022, 3:04 PM 


లో కూడా స్వాతంత్ర్యం కోసం వరితలిన్తున్న ప్రజలను, విదేశీశక్తులు 
చాలా క్యూరంగా అణచివేతకు గురిచేస్తున్నాయి. సహనంతో, చక్కటి 
క్రమశిక్షణతో మరియు అహింసాయుత అద్ధతులతో $ ఐధంగా 
జనవిజయం సాధించవచ్చనేది యానాం మిగిలిన ప్రాంతాలకు చెప్పింది. 
మేము మిగిలిన ప్రాంతాలలో మా విమోచన ఫోరాటంలోని తదుపరి 
దశను యానాంను ఉదాహరణగా తీసుకొని ముందుకుపోవాలని 
ప్రణాళికలు లేసుకొంటున్నాము. ఈలోగా యానాం ప్రజలు లారి 
వరిపాలనను నిర్వహించుకోవటాకి మా మద్దతు, నహకారం 
అందిస్తామని హోమీ ఇస్తున్నాము. (లై; 16, జూన్‌ 1954 లాందూ. 
అంటూసాగే ఈ ప్రకటనలో యానాం విమోచనోద్యమం పాండిచ్చేరీ స్థాయిలో 
ఎటువంటి గుర్తింపును తెచ్చుకుందో, అంతేకాక ఇది ఇతర (ఫైెంఛ్‌ కాలనీల 
విమోచనోద్యమంలో ఏవిధంగా స్పూర్తిదాయకమయిందో అర్ధంచేసుకోవచ్చును. 
యానాం నుండి స్ఫూర్తినొంది. మాహే - జూన్‌ 1953 లో విమోచానాన్ని 
ప్రకటించుకొంది. 


శ్రీ దడాల ఎడ్మినిస్టేటర్‌గా ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. యానాంకు 
చెందిన సాంప్రదాయ రాజకీయ నాయకులు నుండి శ్రీ దడాల వ్యతిరేకతను 
ఎదుర్కోవలసివచ్చింది. (రి: ది తెలుగుస్‌ ఆఫ్‌ యానం అండ్‌ మచిలిపట్నం - 
రచయిత జె.బి.పి. మూర్‌. పే.నం. 208) 


యానాం విమోచనం అయిన తరువాత ఫ్రెంఛ్‌ గవర్నర్‌ శ్రీమనార్జ్‌ 
వద్ద ఫ్రెంఛ్‌ అంబాసిడర్‌ శ్రీ ఆస్ట్రరాగ్‌, ....... యానాంలో జరిగిన విధంగానే 
మిగిలిన మూడు ఫ్రెంచ్‌ స్థావరాలలో కూడా జరగవచ్చునన్న భయం 
ఫప్రెంఛ్‌వారి మనసులలో పెరగసాగింది ..... అని అనటం గమనార్హం. (రి: 
ఇబిద్‌) 


నొ వ్రు ఫ్రువ్రిఆావా------- 


yanam vimochanodyamam pmd.pmd 92-93 


15 జూన్‌, 1954 సంచికలో “హ్యుమనైట్‌” అనే (ఫెంఛ్‌ 
పత్రిక యానాం విమోచనాన్ని ఈ విధంగా వర్ణించింది. 


Muni “యానాం త్రజలు భారతదేశంతో 
తమకు గల అంకితభాలాన్ని ప్రకటించుకొన్నారు. లీ ప్రతిఘటనా 
లేకుండా భారతవతాకం లేగురలేయబడి ప్రజార్రతినిధులచే 
వరిపాలన వ్యవన్ట హాన్తగతం చేనుకోబడ్డది. అద్ద బహిరంగ 
నభనేర్పాటుచేని ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం 
చేనుకోమని భారతదేశాన్ని కోరుతూ తీర్మానం చేయబడింది. 
ఫ్రెంఛ్‌ ఫారసత్వం ారిఫ్లై రుద్ధబడినప్పటికీ ఆ ప్రాంతవానుల 
నిజలైన దేశం ఇండియానే. ఆ ప్రజల ప్రాధమిక భాక్కులను 
కాలరాసి అనేక నంవత్స్పరాలుగా వలన రాజ్యపాలకులు ఆ 
ప్రాంతాలనుండి అంతో నంథదను దోచుకొన్నారు ............. 


అంటూ సాగే ఈ వార్తలో యానాం విమోచనం (ఫ్రెంచ్‌ పత్రికలలో ఏ 
విధంగా చోటుచేసుకుందో మనం అర్ధంచేసుకోవచ్చును. 


1955 లోపాండిచేరీ గోరిమెడు మైదానంలో జరిగిన మహాసభలో 
శ్రీదడాల అప్పటి ప్రధాని శ్రీనెహ్రూకు యానాం ప్రజలతరుపున ఈవిధంగా 
కృతజ్ఞతలు తెలిపారు. 


క. యానం, మాఫె, కారైకాల్‌, ఫాండిచేరీల విభోూచనాలతో 
భారతదేశ రాజకీయ స్వేచ్చ మరొకడుగుముందుకేసింది. .......... యానం 
ప్రజలతరఫున నేను మీకు కృతజ్ఞతలు ౩లువుచున్నాను. మాకు మీవట్ల ఉన్న 
గాఢమైన అభిమానమే మమ్మలను మా స్వాతంక్యపోరాటంలో, లన్నిదెబ్బలనవైనా 
లేక బెదిరింప్రలనైనా లదుర్శొని నిలిచేలా చేసినవి. అంతేకాక ఆంధ్రాప్రజల 


3/5/2022, 3:04 PM 


ఉత్సాహము, సహకారము మరియు శ్రీకేవల్‌సింగ్‌ గారి సంఫూర్ణమద్దతూ కూడా యానంలో (ఫ్రెంచ్‌ పాలన మిగిల్చిన ఆనవాళ్లు 
మా విజయానికి సహకరించాయి. (౨; శ్రీదడాల ఆత్మకథ 
మారుతున్న కాలానికి తగ్గట్టుగా యానం కూడా అనేక మార్పులకు లోనయ్యింది. 


ఇక చివరగా 1937, ఆగస్టులో యానాన్ని సందర్శించిన అంథోనీ డుపాస్‌ అనే ఓ ్రెంచ్‌ 
శ్రీబొల్లొజు బసవలింగంగారు తన విమోచనోద్యమ విశేషాలు అనే వ్యాసాన్ని విలేఖరి యానాన్ని ఈ విధంగా వర్ణించాడు......... 
ఈవిధంగా ముగించారు. కొన్ని రోడ్లను కలిలి యానం అనొచ్చు- చాలకాలంగా 
ఊడ్వబడని ఆ దయనీయమైన దారులను రోడ్డని ఫిలలాలా? 
aria ఈ విధంగా 13-6-1954 తేదీన విలీనీకరణ లాదుంల వ్రతీ మూలా అరటాకులు, క్యర్ణాలు, వినర్జితాలు, తుడిచే 
క్యషిఫలితంగా, ఫ్రెంఛి పాలనకు ఇక్కడ స్వస్తిలాచకం ఫాడబడింది. .......... దిక్కులేక గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి ఉన్నాయి...... 
ఫ్రెంఛిలారికున్న నాలుగు స్థాతరాలల్లోనూ, లొట్టలొదటినారిగా విళోచన ఊరి నడిబొ డ్డులో యానం ధనికుడైన మన్యం జమిందారు లేడ 
సాధించుకున్న గొరవం ఆంధ్రరాష్ట్రంలో ఉన్న “యానం కు దక్కినందుకు మన ఉంది. ఆ ఇంటిముందు కొన్ని పాత ఫిరంగులు అమర్పబడిఉ 
యాంధ్రజాతి గర్వించాలి. (30 అక్టోబరు, 1954 మాతృసేవపత్రిక) న్నాయి......... 


వీధి కిరులైపులా వ్యాపారన్తుల ఇళ్ళు, లారి గొడొన్లు, స్త్రీల 
సంచారంతో ఫెద్దబజారు వీధి (ఇప్పటి త్యాగరాజ వీధి) ఈ 
= రకా కా చిన్న ఊరికి ఒక ఆకర్షణ....... 

కొంచెం ముందుకు లెళితే చర్చి. చర్చిలో అందమైన బొటానికల్‌ 
గార్జెన్‌- సాదరంగా ఆహ్వానించిన ఫాదర్‌ గాంగ్లాఫ్‌......... 
ఫ్రెంచ్‌ సైలెటరీ చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ప్రభుత్వం 
టినిని సంరక్షించాలి క 

ఇరుళైపులా కొబ్బరి చెట్లున్న బాటగుండా ఆ మధ్యాహ్నాం 


కనకాలపఫేట లెళ్లాను. 


అంటూ 1937లో వర్ణించిన దృశ్యాలలోని యానం ఈ రోజు మనకు 
కనిపించదు. నిరంతరం శుభం చేయబడే చక్కటి రోడ్డు, పెద్ద పెద్ద భవనాలు, 


yanam vimochanodyamam pmd.pmd 94-95 3/5/2022, 3:04 PM 


అపార్ట్‌మెంట్లు, రంగురంగుల లైటింగులు, అడుగడుగునా అందంమైన విగ్రహాలు, 
అనేక సదుపాయాలతో ఈనాడు యానం ఓ భూతలస్వర్గం లా ఉంటుంది. 
అయినప్పటికీ ఈ అభివృద్ధి పనుల వెల్లువలో కొట్టుకొని పోకుండా కొన్ని ఫ్రెంచి 
పాలనా అవశేషాలు ఈనాటికీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. 


సెయింట్‌ ఆన్స్‌ కాథలిక్‌ చర్చ్‌ 


యానం చర్చి 1857లో ప్రారంభించబడింది. అంతకు పూర్వం ఇదే స్థలంలో 
20 సంవత్సరాలపాటు నడచిన చర్చి, ప్రకృతి వైపరీత్యాలవల్ల పూర్తిగా నాశనం 
అవటంతో, 1857లో ప్రస్తుత చర్చి రూపుదిద్దుకొన్నది. ఈ చర్చి సెయింట్‌ 
ఆన్నెకు అంకితం ఇ్వబడింది. సూడానీస్‌ పద్దతిలో నిర్మంచబడ్డ ఈ చర్చి 
భారతదేశంలోనే అరుదైనది. ఈ చర్చి ఫాదర్‌ శ్రీగాంగ్లాఫ్‌ గారు (1921-1957) 
అరుదైన వృక్షజాతులు కలిగిన బొటానికల్‌ గార్డన్‌ని మెయింటైన్‌ చేసేవారు. 


ఆర్‌.ఇ.ఒ. ఆవీను 


యానాం పరిపాలన చూసే (ఫ్రెంచ్‌ అధికారిని “ఛీఫ్‌ దె సర్వీసెస్‌” అనేవారు. 
ప్రస్తుతం ఆర్‌.ఇ.ఒ. ఆఫీసుగా పిలువబడుతున్న బంగళాలో వీరు నివాన 
ముండేవారు. ఈ బంగళా డా.పీత్యోస్‌ అనబడే ఫ్రెంచ్‌ కుటుంబానికి చెందింది. 
డా.పీత్వోస్‌ హఠాత్తుగా చనిపోవడంతో, ఈ బంగళాని 1825 లో వారి 
కుటుంబసబ్యులు తమ పోషణార్థం ప్రభుత్వానికి అద్దె కిచ్చుకొన్నారు. 1870 
వరకూ ప్రభుత్వం వీరికి అద్దెచెల్లించింది. వారితదనంతరం నుంచీ ఇది ప్రభుత్వ 
అధీనంలోనే ఉంది. 


(ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ ను వ్యక్తీకరించే ఆ కాలంనాటి 'మారియాన్నె' శిల్పం ఈ ఆర్‌.ఇ.ఒ. 


yanam vimochanodyamam pmd.pmd 96-97 


ఆఫీసులో కనిపిస్తుంది. 
(ఫ్రెంచ్‌ సెమెటరీలు 


ఇవి మెట్టకూరు వెళ్ళే మార్గంలో ఉన్నాయి. 1839లో వీటికి సరిహద్దు గోడలు 
నిర్మించటానికి 408 (ఫ్రాంకులు ఖర్చయ్యాయని రికార్డులు చెపుతున్నాయి. యానాంలో 
వ్యాపారాలు జరుపుకొని, స్థిరపడి ఇక్కడే మరణించిన (ఫైంచ్‌ దేశస్థులను ఈ 
సెమిటరీలో ఖననం చేసేవారు. ఉదాహరణకు 'లె కొలాన్‌ అనే షిప్పు కెప్టెన్‌ గా 
పనిచేసిన ఎలినూర్‌ గైనెంట్‌, యానం కోర్టు వ్రాయసకారునిగా వ్యవహరించిన 
యాషే కామెల్స్‌ వంటివారు. 


యానాం పాత వంతెన 


ఈ వంతెనకు 10 డిశంబరు 1927లో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు శ్రీవిస్కౌంట్‌ 
గోషెన్‌ శంఖుస్థాపన చేసారు. 1982, జూలై 30 న యానాం ఎడ్మిని(స్టేటర్‌ 
శ్రీపాల్‌ తొమసిని దీనిని ప్రారంభించారు. అప్పటినుంచి ఇది ఉపయోగపడుతూనే 
ఉంది. పాతవంతెనకు ఆనుకొని ఉన్న బోర్డింగ్‌ పై ఫెంచిలో ఒక వైపు 50702 
le bien venae (సుస్వాగతం) అనీ మరోవైపు ‘Merci bien (థాంక్యూ) అని 
వ్రాసి ఉండటాన్ని గమనించవచ్చును. 


పాంచాల గట్టు 
19వ శతాబ్దం ప్రారంభంలో యానాంను తుఫాన్లు, వరదలు, ఉప్పెనలు వంటి 


అనేక ప్రకృతి భీభత్సాలు ముంచెత్తాయి. వరదనీరు యానాం లోకి ప్రవేశించి 
అప్పట్లో యానంలో మంచిగా నడుస్తున్న “క్లాత్‌ మరియు ఉప్పు” వ్యాపారాల 


3/5/2022, 3:04 PM 


గొడౌన్లను నాశనం చేసేది. అందుచేత అలా వరదనీరు ఊళ్ళో ప్రవేశించకుండా 
పటిష్టమైన గోడను కట్టాలని (ఫ్రెంచి ప్రభుత్వం యోచించి, 1834లో దీన్ని కట్టటం 
ప్రారంభించింది. ఈ గోడ పొడవు 300 మీటర్లు. దీనికి 3.8 మీటర్ల లోతైన 
పునాది వేసారు. దీని నిర్మాణం 1842 లో పూర్తయింది. ఖర్చు 45 వేల 
బ్రాంకులయ్యింది. ఈ కట్టడం యానాంను వరదముంపు, నదీ కోతలనుండి 
ఎన్నోసార్లు కాపాడింది. 


మన్యం వారి మేడ 


మన్యం జమీందారు గారి మహల్‌ను స్థానికంగా “మన్యవోళ్ళ మేడి అని పిలుస్తారు. 
దీనిలో ముఖ్యమైన అధికారిక మీటింగులు, విందులు, వినోదాలు జరిగేవి. 

ఇది రెండంతస్థుల మేడ. ఇది చతురస్రాకారంలో ఉండి మద్యలో పెద్ద 
మండువాలోగిలి ఉంటుంది. దీని స్థంభాలు 'డోరిక్‌” స్టైల్‌ లో నిర్మించబడ్డాయి. 
జమీందారు గారి రోగం నయమవటం కోసం 10సంవత్సరముల బాలికను 14, 
మే 1858లో ఇక్కడ బలిచ్చారనే అభియోగంతో యానం కోర్టులో కేసులు నడచినవి. 
ఈ బిల్లింగ్‌ గోడలకు బిగించిన ఆనాటి ఫిరంగులను ఇప్పుడు కూడా చూడవచ్చును. 


వాడుకభాషగా (ఫైంచ్‌ 


(ఫ్రెంచ్‌ వారు యానాన్ని విడిచి వెళిపోయినా, 1970, 1980 దశకాల వరకూ 
కూడా యానాం సామాన్యప్రజలు సైతం చిన్న చిన్న (ఫ్రెంచ్‌ పదాలను తమ దైనందిక 
సంభాషణలలో ఉపయోగించేవారు. ఉదాహరణకు - బోంష్యూర్‌ (గుడ్‌ మార్షింగ్‌), 
ముష్యూర్‌ (మిష్టర్‌, మదామ్‌ (మేడం), మర్చి (థాంక్యూ), మేరీ (మున్సిపాలిటీ), 
బాలు (మందు పార్టీ), బోన్‌ అన్నె (నూతన సంవత్సర శుభాకాంక్షలు), కొంత్రిబిస్యోం 
(పన్నులు), మొదలగునవి. 


yanam vimochanodyamam pmd.pmd 98-99 


ఆ తరం వ్యక్తుల సంఖ్య తరిగిపోతూండటంతో ఈ పదాల వాడుక కూడా క్షీణించింది. 
ఇప్పటికీ యానాం లోని ఫ్రెంచ్‌ నేషనల్స్‌ సంభాషణలలో వీటిని వినవచ్చును. 
యానాం కాలేజీలో మొన్నమొన్నటివరకు (ఫ్రెంచ్‌ ద్వితీయ భాషగా ఉండేది. 


రెండు శతాబ్దాల (ఫ్రెంచి పాలనమిగిల్చిన ఆనవాళ్ళను మనం సంంక్షించుకోనట్లయితే, 
ముందుతరాలవారికి యానాం ఎందుకు కేంద్రపాలిత ప్రాంతమయ్యిందో చెప్పటానికి 
మనవద్ద సాక్ష్యాలు ఉండవు. ఆ గురుతులను సంంక్షించటం వల్ల, యానాం అనే 
పర్యాటక స్థలానికి అదనపు ఆకర్షణ చేకూర్చిన వాళ్లమవుతాము. 


3/5/2022, 3:04 PM 


శ్రీ దడాల రఫేల్‌ రమణయ్య: (1908-1991) శ్రీ దడాల యానాంలోని 
ఫరంపేటకు చెంది, పాండిచేరిలో పోలీసు ఇన్‌స్పెక్టరు ఉద్యోగాన్ని వదులుకొని అక్కడి 
స్వాతంత్యపోరాటంతో చురుకుగా పాల్గొన్న ఒక జాతీయవాది. వీరు యానం 
విమోచనోద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. 
పాండిచేరీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీ 
సెల్లాన్‌ నాయకర్‌ గారికి శ్రీదడాల కుడి భుజంగా 
వ్యవహరించేవారు. స్రైంఛ్‌ ఇండియా మెర్దర్‌ కాంగ్రెస్‌ 
కు శ్రీ దడాల కార్యదర్శి గా పనిచేసారు. యానం 
విమోచన మెన తరువాత కొంతకాలం వీరు యానం 
అడ్మినిస్ట్రేటర్‌ గా వ్యవహరించారు. ఆ విధంగా యానం 
ప్రధమ అడ్మినిస్ట్రేటర్‌ గా చరిత్ర కెళ్ళారు. యానం 
విమోచనానంతరం వీరు ఆంద్రా ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంటులో 
ఆఫీసరుగా పని చేసి రిటెర్‌ అయ్యారు. 





శ్రీ మద్దింశెట్టి సత్యానందం; వీరు యానం మరియు పాండిచేరీలలో విద్యాభ్యాసం 
చేసారు. యానం కోర్టు రిజిస్ట్రారు గా పని చేసారు. 
విమోచన సమయంలో వీరు యానం మేయరుగా ఉ 
న్నారు. విమోచ నోద్యమం లో పాల్గొంటున్నందుకు 
వీరిని జ్రుంఛ్‌ గవర్నర్‌ మేయరు పదవి నుంచి 
తొలగించారు. విలీన వ్యతిరేక శక్తులు వీరి ఇంటని 
లూటీ చేయటంవల్ల వీరెంతో నష్టపోయారు. యానం 
విమోచనోద్యమంలో వీరి పాత్ర అద్వితీయ మెనది. 
విమోచనానంతరం ఏర్పడిన ప్రొవిజినల్‌ ప్రభుత్వానికి 
వీరు అధ్యక్షునిగా పనిచేసారు. వీరు గొప్ప రాజకీయ చతురుడు మరియు మంచి 
నాయకుధు. 





| 


yanam vimochanodyamam pmd.pmd 100-101 


శ్రీ కామిశెట్టి శ్రీ వర ప్రసాద పరశురామ నాయుడు; వీరు శ్రీ 
కామిశెట్టి వేణుగోపాల నాయుడు గారి తనయులు. 
పాండిచేరి లో ఉన్నత విద్య నభ్యసించారు. 1946 లో 
మున్సిపల్‌ మెంబరు గా ఎన్నికయ్యారు. యానం 
విమోచనోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. 
విమోచనానం తరం ఏర్పడిన ప్రొవిజినల్‌ ప్రభుత్వంలో 
మెంబరుగా పని చేసారు. వీరు యానంకు సుమారు |» 
8 దశాబ్దాలపాటు శానన నజ్యుని గా 
సేవలందించారు. పాండిచేరీ స్పీకరు పదవిలో ఉ 

టూ పరమ పదించారు. 





శ్రీ యర్రా సతృనారాయణ మూర్తి: ఏరు శ్రీ యర్రా జగన్నాధరావు గారి 
తనయులు. పాండిచేరి ఫ్రెంఛ్‌ కాలేజీలో ఉన్నత 
విద్య అభ్యసించారు. ప్రభుత్వపన్ను ల విభాగంలో 
ఉద్యోగం నెరిపారు. యానం విమోచనో 
డ్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. విమోచనా 
నంతరం ఏర్ఫడిన ప్రొవిజినల్‌ ప్రభుత్వంలో 
మెంబరుగా పని చేసారు. కొంతకాలం వీరు 
యానం అడ్మినిస్టేటర్‌గా కూడా వ్యవహరించారు. 





వీరు చాల చిన్నవయసులో చనిపోయారు. 


3/5/2022, 3:04 PM 


శ్రీ కనకాల తాతయ్య: వరు యానంలో 
ప్రాధమిక విద్య, పాండిచేరి ఫ్రెంఛ్‌ కాలేజీలో ఉ 
న్నత విద్య అభ్యసించారు. యానం కోర్టులో ప్రధాన 
రిజిష్టారు గా పని చేసారు. వరు1952 లో 
పాండిచేరి అసెంబ్లీ మెంబరు గా ఎన్నికయ్యారు. 
యానం విమోచనోద్యమంలో వీరు శ్రీ 
మద్దింశెట్టి తో కలసి ప్రముఖ పాత్ర వహించారు. 
విమోచనానంతరం ఏర్పడిన ప్రొవిజినల్‌ 


ప్రభుత్వానికి వీరు ఉపాధ్యక్షునిగా పనిచేసారు. 


శ్రీ కోన నరనయ్య: వీరు కనకాలపేటకు 
చెందిన ఒక భూస్వామి. వరు యానం లో 
స్కూలు విద్య నభ్యసించారు. 1952 లో 
మున్సిపల్‌ మెంబరు గా ఎన్నికయ్యారు. యానం 
విమోచనోద్యమంలో వరు పాల్గొన్నారు. . 
వివోచనానంతరం ఏర్పడిన ప్రొవిజినల్‌ 
ప్రభుత్వంలో వీరు మెంబరుగా పని చేసారు. 


శ్రీ శివా: 1954 లో యానం జడ్జి గా 
పనిచేసిన గాంధేయ వాది. శ్రీ సాల 
పాండిచేరి వెళపోయిన తరువాత వీరు 
యానం ఇంచార్జ్‌ ఎడ్మినిస్తేటర్‌గా 
నియమింపబడ్డారు. వరికి జాతీయ భావాలు 
మెండు. 13, జూన్‌ 1954 న విమోచన 


yanam vimochanodyamam pmd.pmd 102-103 








ఉద్యమకారులు యానంను కైవశం చేనుకొన్నవుడు, ఏవిధమైన 
రక్తపాతంజరగకుండా అధికారాలను వరు ఉద్యమకారులకు బదలాయిం 
చారు. వీరు ఫ్రెంచి వారి వలసరాజ్య పాలనను నిరసిస్తూ తన ఫ్రెంఛి ప్రభుత్వ 
ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. 


శ్రీదవులూరి వెంకటరాజారావు: వరు 
యానం మరియు పాండిచేరి లలో 
విద్యాభ్యాసం చేసారు. ఫరంపేటలో భూములు 
కలిగిన భూస్వామి. రెవిన్యూ డిపార్ట్‌మెంటులో 
ఉద్యోగం చేసేవారు. 1954 లో వీరు డిప్యూటీ 
వేయురుగా వనిచేసారు. “యానం 
వివోచచనోద్యవుంలో వ్రముఖ పాత్ర 
పోషించారు. విమోచనానంతరం ఏర్పడిన 
ప్రొవిజినల్‌ ప్రభుత్వంలో మెంబరుగా వని 
చేసారు. 





శ్రీ కామిశెట్టి వేణుగోపాల నాయుడు : వీరిని యానం రాజకీయ 
కురువ్యద్దునిగా గౌరవించేగారు. వీరు అనేక సంవత్సరముల పాటు 
మున్సిపల్‌ మెంబరుగా, యానం మేయరుగా వ్యవహరించారు. ఫ్రెంచ్‌ 
ప్రభుత్వం వీరికి * షెవాలియర్‌ ' బిరుదు ప్రధానం చేసి సత్కరించింది. 
యానం విమోచనోద్యమం పతాక స్థాయి నందుకున్న తరువాత వీరు తన 
మద్దతును తెలిపి తన దేశ భక్తిని చాటుకున్నారు. 


3/5/2022, 3:04 PM 


శ్రీ నాటి చిన వెంకన్న వరు యానంలో స్కూలు విద్య నభ్యసించారు. 
యానం విమోచనోద్యమంలో ఒక మున్సిపల్‌ కౌన్సిలర్‌ గా వీరు 
పాల్గొన్నారు. . 


శ్రీ మద్దింశెట్టి బేతన్న ఏరు ప్రజా పనుల విభాగంలో ఉద్యోగం చేసారు. 
యానం విమోచనోడ్యమంలో ఏరు పాల్గొన్నారు. విమోచన వ్యతిరేక వాదులు 
చేసిన దాడులలో వరు నష్టపోయారు. 


శ్రీ పంపన వీరాస్వామి; కనకాల స్కూలు టీచరు గా పని చేసారు. 1952 
లో మున్షిపల్‌ కౌన్సిలర్‌ గా ఎన్నికయ్యారు. యానం విమోచనోద్యమంలో 
బక మున్శిపల్‌ కౌన్సిలర్‌ గా ఏరు పాల్గొన్నారు. . 


శ్రీ సమతం కృష్ణయ్య : విమోచనజఉద్యమం జరిగే సమయంలో వీరు 
యానాం ఇంచార్జ్‌ మేయర్‌. అయిన శ్రీ 
సమతం కృష్ణయ్య గారు (78 వండ్లు) ఒక 
సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు మరియు 
ఫ్రెంచి విధేయుడు వీరు తెలుగులో కొన్ని 
గ్రంధాలను రచించారట. చందోబద్ధమైన 
పద్మాలను వీరు ఆసువుగా చెప్టగలిగేవారట. 
. విమోచనానంతరం జరిగిన విజయోత్లాహ 
ఊరేగింపుజరిగే సమయం లో - వీరి వద్ద 
స్వీయాత్మరక్షణకై ధరించిన పిస్తోలును 
చూసి, ఈయనే కాల్భులు జరపటానకి 
ప్రయత్తిస్తున్నారన్న అనుమానంతో, వీరిని కాల్చి చంపటం జరిగింది. యానాం 





శ్రీ సమతం క్రిష్ణయ్య 


yanam vimochanodyamam pmd.pmd 104-105 


విమోచనోద్యమంలో అసువులు బాసింది ఈయనొక్కరే. వరి ఫ్రెంఛ్‌ 
విధేయతను గుర్తించిన ఫ్రెంచ్‌ ప్రభుత్వం వరికి ఆర్డర్‌ ఆఫ్‌ నేషన్‌ అనే 
అవార్డును నవంబరు 1954లో ప్రకటించింది. 


శ్రీ బొల్లొాజు బనవలింగం/నువర్ల్ణశ్రీ ; ఏరు వరు యానంలో ప్రాధమిక 
విద్య, పాండిచేరి ఫ్రెంచ్‌ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. వీరు 
యానానికి చెందిన ప్రసిద్ద కవి, రచయిత, 
జాతీయవాది, “తెలుగురత్త్స” అవార్డు గ్రహీత. 
శ్రీబొల్లోజు బసవలింగంగారు సువర్ణశ్రీ పేరుతో 
అనేక నాటికలు, గ్రంధాలు రచించారు. 
విలీనోద్యవమ నమయుంలో వీరు ఫ్రెంచి 
ఇండియన్‌ యువజన కాంగ్రేస్‌కు యానం 
శాఖకు అద్యక్ష్యునిగా నియమితమయ్యారు. 
శ్రీదడాల సూచన మేరకు వీరు యానంలోనే 
ఉంటూ తన మిత్రులైన శ్రీ సిహెచ్‌ పావనమూర్తి, సిహెచ్‌ కృష్ణ మూర్తి 
వంటి మిత్రబృందం తో కలసి యానం ప్రజలలో ఉద్యమ భావాలు 
కలిగించారు. ఉద్యమ వ్యతిరేక వాదుల దాడులకు గురయ్యారు. 





శ్రీ తోట వక్కిరి రావు నాయుడు: యానం సెంట్రల్‌ స్కూలుకి 
అధిపతిగా పనిచేసారు. 1954 యానం విమోచనోద్యమంలో పాల్గొన్నారు. 


కసిరెడ్డి భ్రహ్మానందం: యానం సెంట్రల్‌ బాయిస్‌ స్కూలులో విద్యాభ్యాసం 
చేసారు. యానం మున్షిపల్‌ కౌన్సిలర్‌ గా, 1949 లో డిప్పూటీ మేయర్‌ గా 
పదవులు నిర్వహించారు. 1954 యానం విమోచనోద్యమంలో పాల్గొన్నారు. 


3/5/2022, 3:04 PM 


శ్రీ కాళ్ళ గంగరాజు: వీరు యానంనకు చెందిన ఉద్యమ కార్యకర్త. 
1954 లో వీరి వయసు 21 సంవత్లరాలు. 
వీరు శ్రీ కామిశెట్టి అనుచరగణంలో ఒకరుగా 
ఉండేవారు. జూన్‌ 13వ తారీఖు జరిగిన 
విమోచనం రోజున ఏరు కూడా పాల్గొన్నారు. 
ఆ రోజున జరిగిన సంఘటనలలో వీరు చేతికి 
గాయమైంది. ఆగాయం బుల్లెట్‌ వల్ల అయి 





ఉంటుందని అందరూ భావించారు. వీరికి 
పాండిచేరీ ప్రభుత్వం స్వాతంత్ర్య నమర 
యోధుల ఫించనును మంజూరుచేసింది. 


శ్రీ ఆండ్రిమనార్డ్‌; ఏరు భారతదేశపు ఆఖరి ఫ్రెంఛి గవర్షర్‌ (కమీషనర్‌. 
వీరు శ్రీబారన్‌ తరువాత 1950లో నియమంపబడ్డారు. ఈయన కూడా 
శ్రీబారన్‌వలె ఫ్రెంఛి విధేయులు ఎన్ని 
అరాచకాలకు పాల్పడినా చూసీచూడనట్లు 
ఉండేవారు. ఫ్రెంచివారు భారతదేశంలోని 
ఫ్రెంఛి కాలనీలను ఒదులుకోవటం అంటే 
“ఫ్రాన్సు వలస రాజ్యంపై పడే మొదటి 
కత్తిరి గా ఫ్రాన్స్‌ భావించింది అన్న 
పదప్రయోగం వీరిదే. వీరు అప్టటి యానం 
అడ్మినిస్ట్రేటర్‌ శ్రీసాలాను భద్రతా కారణాల 
దృష్ప్టా పాండిచేరీకి రప్టించేస్తారు. ఫ్రెంఛి 
కాలనీలు భారత్‌ లో కలసిపోయిన తరువాత ఈయన ఫ్రాన్స్‌ తిరిగి 
వెళపోయినపుడు ఈయనను 'ఎంపైర్‌ సెల్లర్‌' (ఫ్రంఛభి సామ్రాజ్యాన్ని 
అమ్మివేసిన వ్యక్తి అని పరిహసిస్తారు. 





yanam vimochanodyamam pmd.pmd 106-107 


శ్రీ జార్డ్‌ సాలా: అల్టీరియాకు చెందిన శ్రీ జార్టిసాలా అప్పుడే ఫ్రెంఛ్‌ 
కలోనియుల్‌ స్కూలులో విద్యాభ్యానం 
ముగించి, ఇండోచైనాలో కొంతకాలం ఉ 
ద్యోగం చేసి, యానాంకి ఎడినిస్టేటర్‌గా 
నియమింపబడ్డ 33 ఏళ్ల యువకుడు. 
ఈయనకు భారతదేశంలో పని చేసిన 
పూర్వానుభవం లేదు. ఏ భారతీయ 
భాషలు రావు. అట్టి ఈయనను విలీన 
భావాలతో కుతకుత లాడుతున్న యానాంకు 
అడ్మినిస్ట్రేటర్‌గా పంపించారు. ఒకానొక 
నమయంలో ఈయనే “నేను రాక 
ముందు యానాం ప్రశాంతంగా ఉండేది. నేను వచ్చిన తరువాతే ఉద్రిక్త 
పరిస్థితులు పెరిగిపోయాయి” అని పాపం వాపోతాడు. 





శ్రీ కేవల్‌ సింగ్‌: ఏరు పాండిచేరిలో ఉండే భారత కౌన్సిల్‌ జనరల్‌. వీరు 
పాండిచేరీలోని స్వాతంత్ర్య పోరాడానికి 
భారతదేశం తరపున ఎంతో సహాయపడిన 
జాతీయవాది. వీరు ఫ్రెంఛివారి ఎత్తులకు 
పైఎత్తులు వేస్తూ జాతీయవాద భావాలను 
ప్రజలో రేకెత్తించి అ్రంచి కాలనీలను | 
విముక్తిమార్లంలోకి వరిగెట్టించిన eg 
అపరచాణుక్కుడు. శ్రీదడాలను యానం వెళ్ళి లీ 
అక్కడి అధికారాలను కైవసం చేసుకోమని 
ప్రేరేపించింది శ్రీకేవల్‌సింగే. యానం ఉద్యమ 
కారులకు సహాయపడమని కాకినాడకు చెందిన కాంగ్రెస్‌ నాయకులకు, 
కలెక్టరుకు వీరు ఆదేశాలు ఇచ్చారు. వీరు యానం అల్లర్ల సమయంలో 
ఒకసారి, విమోచనానంతరం మరోసారి యానంలో పర్యటించారు. 





3/5/2022, 3:04 PM 


శ్రీ భయంకరాచారి; (1910-1978 వరి పూర్తిపేరు ప్రతివాది భయంకర 
వెంకటాచారి కాకినాడకు చెందిన స్వాతంత్రసమరయోధులు. భారత స్వాతంత్ర 
పోరాటంలో పేర్గాంచిన కాకినాడ కుట్ర కేసు 
లో ఏరు ప్రధాన నిందితులు. వీరు అండమాన్‌ 
సెల్యులార్‌ జైల్‌లో కొన్నాళ్లు శిక్షననుభవిం 
చారు. శ్రీభయంకరాచారి యానం విమోచ 
నోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 
భారత స్వాతంత్రపోరాటంలో తనకున్న అపార 
అనుభవంతో యానం విమోచనోద్యమ 
నాయకులకు సలహాలను, సహాయాన్ని ఇచ్చిన 
గొప్ప దేశ భక్తుడు. ఏరి ఆద్వర్యంలో అనేక 
సభలు నిర్వహించి యానాం ప్రజలను ఉద్య 
మోన్ముఖులను చేశారు. యానం ఉద్యమ 
నాయకులకు వెన్నుదన్నుగానిలచి ఉద్యమపోరాటంలో ముందుకు 
నడిపించారు. వీరు దేశ సేవకే జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మాంతం భ్రహ్మచారి 
గానే ఉండిపోయారు. (రిఫరెన్సు: గోదావరి తీర స్వాతంత్ర్యసమరయోథులు - రచన శీశర్మగారు) 





శ్రీ మల్లిపూడి పల్లంరాజు; (1899-1962 వీరు కాకినాడ కు చెందిన 
స్వాతంత్య్ర సమరయోధులు. వీరు శాశ 
నోల్లంఘన, ఉప్పుసత్మాగ్రహ, క్విట్‌ ఇండియా 
ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. అనేక 
మార్లు జైలు శిక్ష ననుభవించారు. యానం 
నాయకుల మద్య సయోద్య కుదిర్చి వారిని 
ఒక త్రాటి మీదకు తీసుకురావటంలో 
ఈయనక్యషి ఎనలేనిది. భిన్న ఆలోచనలతో 
ఉన్న యానం నాయకులను వీరు సమావేశ 
పరచి వారిలో జాతీయ భావాలను కలిగించి యానం భారతావనిలో 
విలీనం అవ్వవలసిన అవసరతను వారు గుర్తించేలా చేసిన గొప్ప 
దార్శనికుడు, జాతీయవాది. 





yanam vimochanodyamam pmd.pmd 108-109 


శీ పైండా వెంకట నారాయణ; ఏరు కాకినాడ కు చెందిన భూస్వామి 
మరియు స్వాతంత్య్ర సమరయోధుడు. 
ఏరు ఉప్పు సత్మాగ్రహంలో విపరీత లాలీ చార్జి 
కి గురయ్యారు. 1952-1958 లలో వీరు 
రాజ్యసభ సభ్యులు. వరికి యానంలో 
కూడా ఆస్తులుండెడివి. వరు అనేక సభలలో 
ఉత్తేజపూరిత ప్రసంగాలు చేసి, యానాం 
ప్రజల నుద్యమోన్ముఖులను చేశారు. 
యానం విలీనోద్యమ కార్యకర్తలకు అనేక 
నందర్భ్జాలలో భోజనవనతి కల్పించిన 
మహాదాత. యానం విమోచనాన్ని ఒక లక్ష్యంగా అందరి హృదయాల్లో 
మలచిన ఒక గొప్ప జాతీయవాది. 





శీ కస్తూరి సుబ్బారావు: వీరు కాకినాడకు చెందిన రిటైర్డ్‌ జడ్జి. వీరు 
యానం విమోచనోడ్యమంలో పాల్గొన్హారు. ఎన్నో సభలలో పాల్గొని యానం 
ప్రజలకు విమోచనం పట్ల అవగాహన కలిగించారు. వయసు రీత్యా 
పెద్దవారు కావడంతో అనేక సందర్హాలలో వీరు ఉద్యమకారులను 
శాంతపరచి గొడవలు జరగకుండా చూసారు... విమోచనానంతరం 
శ్రీదడాల పాండిచేరి వెళ్లవలసివచ్చినపుడు, వీరు యానం అడ్మినిస్ట్రేటర్‌ 
భాద్యతలను స్వీకరించారు. 


3/5/2022, 3:04 PM 


శ్రీ ముత్తుకుమరస్ట రెడ్డియార్‌: వీరు శ్రీ గుబేర్‌ 


కుడిభుజం వంటివారు. వీరు ఫ్రెంఛ్‌ కాలనీల 
విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించారు. 
యానం విమోచనం చెందిన తరువాత వీరు 
యానం సందర్శించి “యానం విమోచనం 
పాండిచేరీకే స్ఫూర్తి దాయకమైందని కితాబు 
ఇచ్చిన విశాల హృదయుడు. 


శ్రీ గుటేర్‌: పాండిచేరికి చెందిన సోషలిష్టు పార్టీ అద్యక్షుడు. ఏరు 
మొదట్లో ఫ్రెంఛ్‌ విధేయునిగా ఉన్నారు. 
తరువాత తన పక్షాన్ని మార్చుకొని 
జాతీయవాదిగా మారారు. వీరు మార్చి 
1954 లో జాతీయవాదులతో చేతులు 
కలిపి పాండిచేరికి చెందిన నెట్టు 
పాక్కం లో ఫ్రెంఛ్‌ వారికి వ్యతిరేకంగా 
నమాంతర ప్రభుత్వాన్ని ఏర్జాటం 
చేయటం భారత దేశంలో ఫ్రెంఛ్‌ 
కాలనీల విముక్తికి తెరలేపింది. యానం 
నాయకులు విమోచనోద్యమ సమ 
యంలో వీరి సలహాలను, సూచనలు తీసుకొన్నారు. 


yanam vimochanodyamam pmd.pmd 110-111 












J) ఆజా. 

'క్రుంఛ్‌ వారి విందులకు వినోదాలకు కేంద్ర బిందువు గా యానం చరిత్రలో ఒక 
వెలుగు వెలిగిన 'మన్యం వారి మేడ 1954 లో జరిగిన ఒక విందు అనంతరం 
తీయించుకొన్న ఈ ఫొటో లో ఉన్నది వరుసగా యానం చర్చి ఫాదర్‌ శ్రీ గాంగ్లాఫ్‌, 
శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ జార్జి సాలా, శ్రీ శివా తదితరులు. 






ఫ్రెంఛ్‌వారి ఉత్తాన పతనాలను చూసిన యానం అడ్మినిస్ట్రేటర్‌ భవనం. 
ఇందులోనే విమోచనోద్యమాన్ని అణచటానికి అప్టటి ఫ్రెంఛ్‌ అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ 
జార్డ్‌ సాలా పధక రచన చేసేవాడు. 13, జూన్‌, 1954 న ఇది విమోచ 
నోద్యమకారులకు తలవంచింది. 





3/5/2022, 3:04 PM 





యానం విమోచనోద్యమంలో అంతిమ ఘట్టం. 13, జూన్‌, 1954న 
శ్రీ దడాల, శ్రీ మద్దింశెట్టి, శ్రీకనకాల, శ్రీ కామిశెట్టి, శ్రీయర్రా, శ్రీకోన, 
శ్రీదవులూరి, శ్రీభయంకరాచారి మరియు అశేష జనవాహిని జరిపిన 
యానం విమోచనం. 


".. జూన్‌, 1954 న 
భారత జాతీయ పతా 
కాన్ని ఎగురవేస్తున్న 
శ్రీమ ద్దింశెట్టి. షేర్వాణీ 
డ్రెస్‌ లో నుంచుని 
చూస్తున్నది శ్రీదడాల. 


ఈ ఫొటోలో 
జై ఏ ప్రదేశంలో అయితే 
జై 5 శీస్‌దాల నిలుచుని 
ఉన్నారో దాదావు అదే 
ప్రదేశంలో ఆయన 
కాంశ్వ్య విగ్రీహోన్ని 
నలకొల్పటర 
ముగావహర. 







yanam vimochanodyamam pmd.pmd 112-113 





27 జూన్‌, 1954 న జరిగిన యానం స్వాతంత్ర వేడుకలలో పోలీసు వందనం 
స్వీకరిస్తున్న యానం మొదటి అడ్మినిస్ట్రేటర్‌ శ్రీదడాల. ఫొటోలో వరుసగా 
శ్రీ కోన, శ్రీకామిశెట్టి, శ్రీ మద్దింశెట్టి, శ్రీదడాల, శ్రీకనకాల, శ్రీయర్రా, మరియు 
శ్రీదవులూరి తదితరులను చూడవచ్చును. 





క at” 


పోలీసు వందనం స్వీకరిస్తున్న శ్రీద 





3/5/2022, 3:04 PM 





ప్రొవిషనల్‌ ప్రభుత్వ మెంబరు గా శ్రీ కామిశెట్టితో ప్రమాణ 
స్వీకారం చేయిస్తున్న శ్రీదడాల. పై ఫొటోలో శ్రీయర్రా ను, 
శ్రీదవులూరిని చూడవచ్చును. 





ప్రొవిషనల్‌ ప్రభుత్వ మెంబరు గా శ్రీ దవులూరి 
రాజరావు తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న శ్రీదడాల. 


yanam vimochanodyamam pmd.pmd 114-115 





ప్రొవిషనల్‌ ప్రభుత్వ మెంబరు గా శ్రీ యర్రా సత్యనారయన 
మూర్తి తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న శ్రీదడాల. 








టు ల జక 
న. 








ఎపాండిచేరి పౌరులకు భారతప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్ట్‌ 
(విఎరాలకు చూడుము; పేనన. 


3/5/2022, 3:04 PM 






శనివారము 8, అట్టోబర్‌ 1954 


యానాం వీమోచనో దూ ముం వనేషాలు ma 


శ్రీ సువర్ణక్రీ 





అతి శత ఇతచ్చకం? ru 


క అ అక mo wan 
మ tus sores ame wm \ 


లత writen tras ల 





hw ota Wiad * Spree ను అతి 
కన కాన sv, ser నం! గః న ర జా oe. 
7 సీఈ 





శ్రీబొల్లోజు | బసవలింగంగారు సువర్ల్ణఃశ్రీ జరుతో మాత్యసేవ అనే పత్రిక 
యొక్క 1954 అక్టోబరు ౩౦వ తారీఖు సంచికలో వ్రాసిన “యానం 
విమోచనోద్యమ విశేషాలు’ అనే వ్యాసం. 





భారత్‌-ఫ్రాన్స్‌ ల మద్య 1962 లో జరిగిన డి-జ్యూర్‌ ట్రాన్సఫర్‌ జరిగిన సందర్దములో 
తీసిన ఫొటో. ఐదు కాలనీల సార్వభొమాధికారాలను ఫ్రెంఛెప్రణుత్వం శ్రీపండిట్‌ 


జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల్లో పెడుతున్న దృశ్యం. 


yanam vimochanodyamam pmd.pmd 116-117 


కృతజ్ఞతలు 


ఈ పుస్తకం వ్రాయటానికి సహాయపడిన వివిధ రకాలైన మెటీరియల్స్‌ను, 
ముఖ్యమైన సమాచారాన్ని అందించి, అనేక చోట్ల తగు సలహాలను, సూచనలను ఇచ్చి ఈ 
పుస్తకం ఈ రూపంలోకి రావడానికి ఎంతో తోడ్చాటునందించిన, శ్రీ బి.రవీంద్రనాధ్‌ 
గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకపు వ్రాతప్రతిని సమూలంగా ఎడిట్‌ 
చేసి దీనికి సాధికారికతను సంతరించిపెట్టినందుకు వీరికి నా ధన్యవాదాలు. 

ఈ రకపు పుస్తకాలకు సంఘటనల వరుస క్రమము చాల ముఖ్యం. ఈ 
పుస్తకంలోని వివిధ సంఘటనల యొక్క ప్లేస్‌మెంట్‌ విషయంలో ఎన్నో మంచి 
సలహాలందించిన శ్రీ బి. దుర్గాప్రసాద్‌ (విశాఖపట్టణం) గారికి నా ధన్యవాదాలు. 

ఈ పుస్తక (ఫ్రూఫ్‌ చూసి పారాగ్రాఫల అమరిక, ఫాంట్ల ఎంపిక విషయంలో 
అనేక సూచనలు ఇచ్చిన శ్రీ బి. వెంకటేశ్వర ప్రసాద్‌, శ్రీ కె.వి.బి. కంప్యూటర్స్‌ మరియు 
జిరాక్స్‌, యానం వారికి నా కృతజ్ఞతలు. 

ఈ పుస్తకం వ్రాతప్రతిలోని అక్షరదోషాలను సరిచూసిన శ్రీకందుకూరి లక్ష్మీ 
నరశింహమూర్తి (గ్రేడ్‌ | తెలుగు పండిట్‌, కాకినాడ) గారికి నా కృతజ్ఞతలు 

నేను ఈ పుస్తకం వ్రాస్తున్న సమయంలో నా భార్య శ్రీమతి బి. సూర్యపద్మ మా 
అమ్మాయి బి. అపరాజిత మరియు మా అబ్బాయి బి. బసవ శ్రీధర్‌ లు అందించిన 
సహాయ, సహకారాలు మరువలేనివి. 

ఈ పుస్తకాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన రత్నా (స్కీన్‌ ప్రింటర్స్‌ అధినేత 
శ్రీప్రసాద్‌గారికి నా ధన్యవాదాలు. 


రచయిత 
బొల్లోజు అహ్మసీలీ బాబా 


3/5/2022, 3:04 PM 


అభిరుచులు: 


కుటుంబం: 


yanam vimochanodyamam pmd.pmd 


రచయిత పరిచయం 


బొల్లోజు అహ్మసీలీబాబా 
M.Sc. M.Phil., B.Ed.,(Ph.D) 


జువాలజీ లెక్చరర్‌, 
పి.ఆర్‌. ప్రభుత్వజూనియర్‌ కాలేజీ, 
కాకినాడలో ఉద్యోగం. 


పుస్తక పఠనం, అప్పుడప్పుదు 
కవితలు వ్రాయటం 

భార్యపేరు శ్రీ శ్రీమతి వి. సూర్యపద్మ, 
ఇద్దరు సంతానం బి. అపరాజిత, 
వి” బసవ శ్రీధర్‌. 


118-119 


మకా = ఫి 
BIBIOLOGKRArPRY . 


నీ Comprehensive History of Yanam Vol | by 8. గొ 
AMono Graph on Yanam between 1817-1870 by 
Andhra Patrika 25 May 1954 

Coup d'Etat 66 Yanaon From Wikipedia, the free ene 


French India in reprieve 1947 - 1954, 
Sri Patrick ౧6౦౪1 


Gazetteer of india, Union Territory of Pondicher 
by the Administration of the Union Territory of Po 


Godavari Theera Svatantrya Samara Yodhulu, by Sri 
Hindu daily magazines of various dates as detailed in 


. Interviews with Sri Kalla Ganga Raju, Sri. Kanake 


Sri. P Narayanarao, on 16-9-2007 


; Lettre du CIDIF July, 1996 


, Mathru Seva" , Telugu Magazine dated Saturday, 30 0c obe 
. My Struggle for tha Freedom of French India, by Sri | 


Ramanayya Dadala, published by the author 


. New York Times editorial dated 15,1954 
- Our Secrets in others Trunks” Article by AG 


Frontline magazine volume 22 Bp. 2005. 


. Panch Ramlingam, Autobiography, P 


17. 


18. 


Revue Historique de Pondicherry, Vol 
Historic Society of Pondicherry, 
Revue of of Historique de Pondicherry, 





3/5/2022, 3:04 PM 


